స్వర్గాదపి గరీయనీ 
(ఆధునిక సామాజిక పద్యనాటకం) 


రచన 
దా. టేకుమళ్ళ వెంకటప్పయ్య 


డా.టేకుమళ్ళ వెంకటప్పయ్య 
16-6-81 3వ రోడ్డు, శ్రీనివాస అగ్రహారం 

నెల్లూరు - 524 001. ఆం. ప్ర. 
ఫోన్లు: 9490400858, 91105 80418 


ఈమెయిల్‌: tekumalla.venkatappaianh@gmail.com 


ఆముఖం: 
1. అవతారిక 
2. హామీ పత్రం 
8. తెలుగు నాటకం - సామాజిక చైతన్యం 
4. “ప్రజ-పద్యం” - నియమనిబంధానుసరణ 


oo 


నాటక కథా సంగ్రహము 


. పాత్రలు - పరిచయం 


6. కరెన్‌ రెజర్‌ 
“భీ క జ 


Il. నాటకం 


ల$ మీ ౭౯0 $౭ 


. ప్రథమాంకం 
ద్వితీయాంకం 
తృతీయాంకం 
. చతుర్థాంకం 
. పంచమాకం 


అవతారిక 
శ్లో. భ్రష్టాచారాః కుతంత్రోహాః హింసావాదాః దురుద్యమాః 
కులభేదాః మతోద్వేగాః యేధిష్యంతి హి భారతే 
భావం: భరతఖండంలో ఎక్కడ చూసినా వెలివేయబడ్డ ఆచారాలు, కుతంత్రాలు, హింసావాదాలు, కులమత 
భేదభావాలు, మతోద్వేగాలు చెలరేగిపోతున్నయి. 
శ్లో ప్రమాదం కాందీశీఖ్యాత్‌ బహుళమస్తి భారతే 
త్యజ నిద్రా భరత్పుత్ర కర్తవ్యం దేశరక్షణం 


భావం: దేశం వదలిపెట్టి వెళ్తున్న మేధోవలస నానాటికి అధికమైపోతున్నది. అలాగే వలసల పేరుతో యితర 
దేశస్తులుకూడా మనదేశంలోకి చొరబడుతున్నారు. ఓ భారతీయుడా! మేలుకో! దేశరక్షణకై నడుంకట్టు. 


హామీ పత్రం 


“ప్రజ-పద్యం నిర్వహిస్తున్న ఈ “ఆధునిక పద్యనాటక స్పర్ధ” కు నాకు మహదానందమైనది. ఈ భరతఖండాన్ని సవాలక్ష 
సమస్యలు వెంటాడుతున్నాయి. వాటిలో “మేధోవలస” ప్రధానమైనది. ఆ సమస్యే కాకుండా, అంతరిస్తున్న కళలు, కుటీరపరిశ్రమలు 
మన హైందవజాతిని భయాందోళనలకు గురిచేస్తున్నాయి. 


ఈ సమస్యలపై స్పందిస్తూ నాదైన రీతిలో “స్వర్గాదపీ గరీయసీ” అన్న ఈ పద్యనాటకాన్ని రచించాను. నాకు తోచిన 
కొన్ని పరిష్కార మార్గాలు సూచించాను. ఇది కేవలం నా స్వంత ఆలోచన. భావన కానీ, భావం కానీ, ఏవిధంగాను కూడా ఎవరిని 
అనుకరించినది కాదు. అనుసరించినది కాదని హామీ పూర్వకంగా పేర్కొంటున్నాను. 


బహుమతి వచ్చినా రాకపోయినా, ఇలా ఈ సందర్భంగా ఒక మంచి నాటకం వ్రాశానన్న తృప్తి నన్ను వెన్నంటే ఉంటుందని 
తెలియజేస్తూ... 


ఇట్లు 
భవదీయుడు 
(డి. టేకుమళ్ళ వెంకటప్పయ్య ) 
9490400858 


చిరునామా తదితర వివరాలు: 
డా.టేకుమళ్ళ వెంకటప్పయ్య 


16-6-81 3వ రోడ్డు, (శ్రీనివాస అగ్రహారం 
నెల్లూరు - 524 001. ఆం.ప్ర. 
ఫోన్లు: 9490400858, 91105 80418 


ఈమెయిల్‌: tekumalla.venkatappaiah@gmail.com 


తెలుగు సాంఘిక నాటకం - సామాజిక చైతన్యం 

సంఘంలో దురాచారాలను రూపుమాపి, సంఘాన్ని సంస్కరించడం కోసం అనేకమంది కవులు, రచయితలు, కళాకారులు, 
మేధావులు, రాజనీతిజ్ఞులు అనంతమైనకృషి చేసిన విషయం విదితమే! రంగస్థలంపై ఒక దురాచారం లేదా ఒక సమస్యను 
కళ్ళకు కట్టినట్లు చూపిస్తూ చేయబడే నాటకప్రదర్శన (ప్రేక్షకుణ్ణి కరిగిస్తుంది. కదిలిస్తుంది. ఆలోచనలను రేకెత్తిస్తుంది. కర్తవ్యాన్ని 
నిర్దేశిస్తుంది. ప్రేక్షక హృదయాలపై చెరగని ముద్రవేస్తుంది. సాహిత్యమంటే సమాజ ప్రతిబింబమే కదా! కాబట్టి సమాజంలో 
వచ్చే ప్రతి మార్పు కాలానుగుణంగా సాహిత్యంలో చోటుచేసుకుంటుంది. “మారుతున్న కాలానికి భాష్యంగా నిలిచే కళారూపం 
నాటకమైతే, మానవ జీవిత లోలోతులను అన్వేషించేది, వ్యాఖ్యానించేది నాటక రచన” అంటారు. అలాగే దైనందిన జీవన 
సమస్యలను బలంగా చిత్రించేదీ నాటకమే! 

నాటకాంతంహి సాహిత్యం అని ఆర్యోక్తి. నాటకాన్ని చదివిన తర్వాతనే సాహిత్యాధ్యయనం సంపూర్ణంగా జరిగినట్టని 
పెద్దల ఉద్దేశం. ప్రాచీన కాలంలోనే కవికుల గురువైన కాళిదాసు, భాసుడు, శూద్రకుడు, భవభూతి, శ్రీహర్షుడు వంటి 
సంస్కృత కవులు నాటకాలు రచించారు. సంస్కృతకవులు నాటకప్రక్రియకిచ్చిన ప్రాముఖ్యత, తెలుగుకవులివ్వక పోవడానికి 
కారణ మేమిటో తెలియదు. 

ధనంజయుడు రస, వస్తు, నాయకాది భేదాలను బట్టి ఈ రూపకాలను పది రకాలుగా విభజించాడు. వాటిలో 
మొదటిది నాటకం. నాటకంలో కథ (ఇతివృత్తం) ప్రసిద్ధంగా ఉండాలి. నాయకుడు ధీరోదాత్తుడై ఉండాలి. ఇందులో శృంగారం 
లేదా వీరం ప్రధానరసమై ఉండాలి. నాటకం రూపకాలన్నింటిలోకి విశాలమైనది. ఇందులో 5-10 అంకాలుంటాయి. 
ఒకేసమయంలో రంగస్థలంపై నాలుగైదు పాత్రలకన్నా ఎక్కువ ఉండకూడదు. ప్రతి అంకంలో నాయకుడో, నాయికో కనిపించాలి. 
దీనిని నాటకం అన్నారు. మిగిలినవి ప్రకరణం, భాణము, ప్రహసనం, డిమం, వ్యాయోగం, సమవకారం, వీథి, అంకం, 
ఈహామృగం. 

రావిపాటి త్రిపురాంతకుడనే కవి సంస్కృతంలో వ్రాసిన “ప్రేమాభిరామం' అనే నాటకానికి అనుసరణగా తెలుగులో 
చేసిన రచనే “క్రీడాభిరామం” అని స్వయంగా వల్లభరాయడే చెప్పుకున్నాడు. ధనంజయుని వర్గీకరణ దృష్ట్వా, “వీధి నాటకం 
కాదు. దశరూపకాలలో ఒక ప్రక్రియ. అయితే తెలుగులో లభించే తొలి నాటకం అదేననుకున్నా తప్పేమీ లేదు. 

తెలుగునాటకం పుట్టుక గురించి, ఈనాటి వరకూ జరిగిన ప్రయోగదశల గురించి ఈ సందర్భంగా సంగ్రహంగా 
తెలుసుకోవడం సముచితం. ఆ విషయమై ఒక విహంగ వీక్షణయత్నం చేస్తున్నాను. ప్రాచీన కాలం నుండి మన తెలుగు 
నేలపై కొరవంజి, యక్షగానం, తోలుబొమ్మలాట, వీధి భాగవతం, పగటివేషాలు ఉన్న సంగతి మనకు తెలిసిందే. ఇవన్నీ 
(ప్రజలకు వినోదాన్ని విజ్ఞానాన్ని అందించి నిలిచాయి. నాటక ప్రక్రియ పూర్తి స్వరూపం బీజంపోసుకున్నది పంతొమ్మిదవ 
శతాబ్దం ఉత్తరార్థంలోనే అని తెలుస్తున్నది. 

అమలాపురంలోని సంస్కృత పండితుడైన శ్రీ కోరాడ రామచంద్రశాస్త్రి “మంజరీ మధుకరీయం” అనే నాటకాన్ని 
1860 సం.లో రచించారు. మన తెలుగులో ఇప్పటివరకూ లభించిన ఆధారాల ప్రకారం అదే తొలి నాటకం. దానిలోని 
పద్యాలు, గద్యలు అత్యంతకరిన సమాసభూయిష్టమవడం వల్ల గావచ్చు, అప్పటికి ప్రదర్శనా పద్దతులు తెలియకపోవడం వల్ల 
కావచ్చు, ఆ నాటకం ప్రదర్శనకు మాత్రం నోచుకోలేదు. ఒక దశాబ్దం గడచిన అనంతరం 1871 సం.లో కొక్కొండ 
వెంకటరత్నం రచించిన “నరకాసుర విజయ వ్యాయోగం” అనే నాటకం వచ్చింది. ఇది సంస్కృత నాటకానికి తొలి అనువాదం. 
కొక్కొండ వారి బాటలో మరికొంతమంది నడిచారు. 1872లో అనువాదం ఒక మలుపు తీసుకుని వావిలాల వాసుదేవ 
శాస్త్రిగారు, షేక్సియర్‌ రచించిన జూలియస్‌ సీజర్‌ నాటకాన్ని తెలుగులో “సీజరు చరిత్ర” పేరుతో అనువదించారు. ఇది 
పూర్తిగా పద్య నాటకం. ఆయనే “నందక రాజ్యం” అనే నాటకాన్ని కూడా రచించారు. ఇది పూర్తిగా స్వతంత్ర సాంఘిక 
నాటకం. తొలి తెలుగు సాంఘిక నాటకంగా దీన్ని సంభావిస్తున్నారు. 


1880 వ సం.లో తెలుగునాటక రంగం రెండవదశ. ప్రప్రథమంగా తొలి తెలుగు నాటకం ప్రదర్శనకు నోచుకుంది. 
కందుకూరి వీరేశలింగం పంతులు “వ్యవహార ధర్మబోధిని” అనే ప్రహసనాన్ని రచించి విజయనగరం మహారాజా వారి 
పాఠశాల విద్యార్థులచే ప్రదర్శింపజేశారు. పంతులుగారు నాటక సమాజ స్థాపనకు నాంది పలికారు. ఆవిధంగా తెలుగు 
నాటకం ఒంటికాలుతో నడుస్తున్న తరుణంలో 1880 సం.లో మహారాష్ట్రకు సంబంధించిన ధార్వాడనాటక సమాజంవారు 
తెలుగునేలపై విస్ఫతంగాపర్యటించి అనేక హిందీనాటకాలను ప్రదర్శించారు. ఆ ప్రదర్శనలను తిలకించిన తెలుగు కవులు, 
కళాకారులు మహాదానందం చెంది, తాము కూడా అలాంటి నాటకాలను తెలుగులో రచించాలని, ప్రదర్శించాలని ఉ 
వ్విళ్ళూరారు. ఆనాటినుండి తెలుగు వారు అనేక ప్రయోగాలను చేశారు. కందుకూరి వారు 16 నాటకాలను, 50కి పైగా 
ప్రహసనాలను రచించారు. వ్యవహార ధర్మబోధిని, బ్రహ్మ వివాహం, అభిజ్ఞాన శాకుంతలం వీటిలో ఉత్తమమైనవి. వీరి 
శాకుంతలం నాటకం వందేళ్ళ కాలానికంటే ఎక్కువ కాలం ప్రదర్శనలనందు కొన్నది. 

అప్పటినుండి గుంటూరులో కొండుభొట్ల సుబ్రహ్మణ్యశాస్త్రి, రాజమండ్రిలో వడ్డాది సుబ్బరాయకవి, రాయలసీమలో 
శ్రీధర్మవరం రామ కృష్ణమాచార్యులవారు తెలుగునాటకం నిలబడడానికి అనంతకృషి చేశారు. వడ్డాది వారి వేణీసంహారం 
మూడు దశాబ్దాల కాలం ప్రదర్శింపబడింది. తెలుగులో పద్యాలను రంగస్థలం పై పఠించడం, ఆలాపించడం ప్రవేశపెట్టిన 
ప్రథములుగా వారిని భావిస్తున్నారు. ధర్మవరం వారైతే పద్యాలతో పాటు పాటలను, డ్యూయెట్లను కూడా రంగస్థలంపై 
ప్రదర్శింపజేసి కొత్త పుంతలు గ్రొక్నారు. తాలిసారి ఆత్మసంభాషణల పద్ధతి (పాత్రలు మనసులో చిన్నగా మాట్లాడుకునే పద్ధతి), 
మనస్తత్వ చిత్రణ, భావ సంఘర్షణలకు అంటే ఒక్కమాటలో చెప్పాలంటే ఈనాటి చలనచిత్రాలకు, వివిధఛానళ్ళలో వస్తున్న 
ధారావాహికలకు సరిసమానంగా పాత్రలను రంగస్థలంపై నడిపించారు. నటులు కేవలం సంభాషణలు పలకడమే కాకుండా 
ఫీలింగు చూపించడం నేర్పించారు. అధునిక సమస్యలను, జాతీయ భావాలను తమ నాటకాలలో ప్రవేశపెట్టిన ప్రజ్ఞాధురీణుడు. 
విషాదాంత నాటకాలకు కూడా ఆద్యులు వీరే. అలాగే రాయలసీమలో కోలాచలం శ్రీనివాసరావు 80 నాటకాలను రచించారు. 
“రామరాజు” వీరి ప్రసిద్ధనాటకం. వీరు చారిత్రక నాటక పితామహుడు” అనే బిరుదు సంపాయించుకొన్నారు. వీరు “ప్రపంచ 
నాటక చరిత్ర రచించి గొప్ప కీర్తిని సంపాదించారు. 1897 సం.లో వేదంవారి కలం నుండివెలువడిన మరో మహా చారిత్రక 
నాటకం ప్రతాపరుద్రీయం. 1900-1925 మధ్య పురాణ నాటక యుగంగా అభివర్ణించారు. కపిలవాయి రామనాథ శాస్త్రి, 
అద్దంకి శ్రీరామమూర్తి, సూరిబాబు, నెల్లూరి నాగరాజారావు, దైతా గోపాలం వంటి ఎందరెందరో ప్రసిద్ధి పొందారు. 

గురజాడ వేంకట అప్పారావు గారి కలంద్వారా వెలువడిన కన్యాశుల్మం (1892) సాంఘిక నాటకం తెలుగు నాటక 
రంగంలో ఒక మైలురాయి. ప్రస్తుతం ఆధునిక సామాజిక పద్యనాటకం గురించి మాట్లాడుకోవలసి వస్తే కాళ్ళకూరి నారాయణరావు 
గారి చింతామణి (1921), వరవిక్రయం (1922) అనే రెండు పద్యనాటకాలు ఆంధ్రలోకాన్ని దాదాపు ఏలాయనే చెప్పవచ్చు. 
వారు మధుసేవ (1926) అనే నాటకం రచించినా అంత గొప్పగా ప్రదర్శనలకు నోచుకోలేదనే చెప్పాలి. నవీన భావాలను, 
సంస్మరణవాదాన్ని సంప్రదాయపద్ధతిలో జోడించి, అటు సంప్రదాయవాదులను, ఇటు అభ్యుదయ వాదులను ఏక కాలంలో 
ఆకర్షించి పండిత పామరుల చేత మెప్పు పొందిన కవి కాళ్ళకూరివారు. చింతామణిలో వేశ్యావృత్తి నిర్మూలనం ఇతివృత్తం కాగా, 
వరవిక్రయంలో వరకట్నం దురాచారం వల్ల కలుగుతున్న దుష్ఫలితాలను కళ్ళకు కట్టారు కాళ్ళకూరి. మనసుకు హత్తుకునే 
పద్యాలతో, మనోజ్ఞమైన సంభాషణలతో, నిండైన నాటకీయతతో, సహజమైన పాత్రచిత్రణతో, అర్ధవంతమైన సన్నివేశాల 
రూపకల్పనతో, చమత్యతితో సాంఘికప్రయోజనంగల నాటకాలను రచించారు. 

తెలుగు నాటక రంగంలో ఎన్‌. ఆర్‌. నంది రచించిన “మరో మొహంజోదారో” సంచలనాత్మకమైన నాటకం. ఐతిహాసిక 
నాటక విధానం (ఎపిక్‌ ధియేటర్‌) తో వ్రాయబడ్డ నాటకం. తాదాత్య విచ్చేదనం (ఎలియెనేషన్‌) అడుగడుగునా కనిపిస్తుంది. 
తెలుగులో "ఫ్రీజ్‌ షాట్‌ పద్ధతి ని ప్రవేశపెట్టింది కూడా వీరే. ఈవిధానం అనేక నాటకాలలో తదనంతర కాలంలో వాడబడింది. 
అలాగే భమిడిపాటి రాధాకృష్ణ వ్రాసిన “కీర్తిశేషులు” నాటకం ఈనాటికి, ఏనాటికి మరచిపోలేని నాటక రాజం. తెలుగు 
సాంఘికనాటకరంగాన్ని ఎంతోమంది రచయితలు నూతనకథాంశాలతో, ఇతివృత్తాలతో, ప్రదర్శానానుకూలమైన నాటకాలు, 
నాటికలు రచించి సమాజానికి సందేశాన్ని అందించి ఈ రంగాన్ని సుసంపన్నం చేశారు. అందరి పేర్లు స్మరించుకోలేక 
పోవచ్చు. కానీ అందరికి వందనాలు. 


మరొక గమనించదగ్గ విశేషమేమిటంటే, సామాజిక ఉద్యమకారులు కళాకారులకు (ప్రేరణగా నిలుస్తారు. కళాకారులు 
ఉద్యమానికి కొత్త ఊపునూ, వేగాన్ని ఇస్తుంటారు. ఇవి పరస్పర సంబంధమైనవిగా, గతితార్మికమైనవిగా ఉంటాయి. ఉద్యమ 
ప్రభావం సాహిత్యం మీద ఉంటుంది, ప్రజలు ఆలోచించడానికి అది సహాయపడుతుంది. ఉద్యమ స్ఫూర్తితో, అవసరంతో, 
సారస్వతం నిజమైన సాహిత్యంగా పుట్టుకొస్తుంది. నిజమైన సృజనాత్మకత అలాంటి సాహిత్యంలోనే ఉంటుందని నమ్మేవారిలో 
నేనొకళ్ణి. 

ఈ “ఆధునిక సామాజిక పద్యనాటక స్పర్ధ” సందర్భంగా ఒక్క విషయం మనవి చేసుకోవాలని అనుకుంటున్నాను. 
“చింతామణి” నాటకంలోను, 'వరవిక్రయంిలోను కాళ్ళకూరివారు ఎక్కువగా సీసపద్యాలు, సాధారణ ఉత్పల, చంపక మాలా 
వృత్తాలను, ఆటవెలదులను, తేటగీతులను ఉపయోగించి రచించారు. ఎక్కువగా వ్రాయబడిన సీసపద్యాలు సంగీతంలో 
వరసకట్టి పాడుకోవడానికి చక్కగా ఉంటాయని మన పౌరాణిక, చారిత్రాత్మక, నాటకాలు అప్పటికే నిరూపించాయి. అందువల్లనే 
కాళ్ళకూరివారు సీసాలకు, ఆటవెలదులకు అంత ప్రాధాన్యత ఇచ్చారన్న భావన నాలో కలిగింది. వీరి పద్యరచనలో 
జటిలత్వం కాని, అన్వయకారిన్యం కాని కనిపించవు. కొన్ని పద్యాలైతే ఇవి పద్యరూపంలో ఉన్న గద్యాలా? అనే అనుమానం 
కలుగుతుంది. ఉదాహరణకు ఒక్క పద్యం మాత్రం చూద్దాం. “తే.గీ. చదివితి సమస్త శాస్త్రముల్‌ చదివి యేమి ఫలము? 
తుదకిట్లు చెడుదారిబడి చరించి, జనకు నిల్లాలిని గూడ జంపుకొంటి! తరుగబోనట్టి ఘోర పాతకము గంటి” అని బిల్వమంగళు 
డు తండ్రి, భార్యల మరణానంతరం విలపిస్తాడు. ఈ పద్యం విన్నవారికి సూటిగా అర్థమై, పామరుడికి కూడా సులభబోధకంగా 
నిలిచింది. 

కాళ్ళకూరివారి నాటక శైలికి ఒక ప్రత్యేకత ఉంది. కవిగా సమాజానికి ఓ మంచి విషయాన్ని చెప్పాలి. ఆ విషయం 
ప్రేక్షకుల హృదయలలో చిరస్థాయిగా నిలిచిపోవాలి అనేది ఆయన ఆశయం. ఈయన రచించిన సాంఘిక నాటకాలలో ఒక 
చక్కని సంప్రదాయం ఏమిటంటే, నాటకాంతంలో ప్రధాన పాత్రచేత నీతిని బోధించడం. ఇందువల్ల కవి ఆశయం నెరవేరుతుంది. 
నారాయణరావు గారు పద్యరచనలో కాని, సంవాదంలోకాని, సరళ సుందరమైన భాష వాడారు. ప్రేక్షకుల హృదయాలలోకి 
సూటిగా దూసుకుని పోవడం ఈ పద్యాల ప్రత్యేకత. అందుకే వారి నాటకాలు చిరస్థాయిగా ఈనాటికి నిలిచిపోయాయి. 
తిరుపతి వేంకటకవుల పాండవోద్యోగ విజయాల తర్వాత ఆంధ్రదేశంలో ఎక్కువగా ప్రదర్శితమైనవి వీరి నాటకాలే అన్నది 
కాదనలేని సత్యం. కాళ్ళకూరివారి కాళ్ళకు శిరసువంచి నమస్కరిస్తూ, వారి బాటను అనుసరిస్తూ, వారి సామాజికచైతన్యాన్ని 
అనుసరిస్తూ, ఈ “స్వర్గాదపి గరీయసీ” నాటకాన్ని మీ ముందుంచుతున్నాను. 

చివరిగా ఒక్క మాట. నాటక రచయితకు జీవితం పట్ల అవగాహన మాత్రమే చాలదు. అనుభవం ఉండాలి. 
సమాజాన్ని అన్నికోణాలనుంచీ పరిశీలన చెయ్యగలిగి ఉండాలి. విభిన్న మానవ ప్రవృత్తులను, మానవ సంబంధాలను, 
సాధకబాధకాలను సంపూర్ణంగా అధ్యయనం చేయాలి. అప్పుడే సమస్త అనుభూతులనూ జీవన సత్యాలుగా వెల్లడించే శక్తి 
నాటక రచయితలకు అలవడుతుందని నా ప్రగాఢ విశ్వాసం. నాకృషిని అభినందిస్తారని, ఆశీర్వదిస్తారని ఆశిస్తూ.... 


- డా,టేకునుళ్ళ వెంకటప్పయ్య 


“ప్రజ-పద్యం” - నియమనిబంధనానుసరణ - కథా సంగ్రహం 

ఈ “స్వర్గాదపి గరీయసీ” పద్యనాటకం గురించి కొన్ని విషయాలను చెప్పాలనుకుంటున్నాను. చెప్పకపోతే నాటకం 
చదివిన న్యాయనిర్ణేతలకు అర్ధంకాదన్న ఉద్దేశ్యంతో కాదు. వారి దృష్టికి ఈ నాటకంలోని కొన్ని విశేషాలను ప్రత్యేకంగా 
తెలియజేయాలన్న “నా ఆతృతగా మాత్రమే భావించమని ప్రార్ధన! అలాగే నిర్వాహకులు ఇవ్వబడ్డ నియమనిబంధనల అనుసరణ 
జరిగిన క్రమం కూడా ఇవ్వబడినది. నియామతిక్రమణ జరగలేదని నిరూపించబడినది. 
01. ఇతివృత్తం: 

ఒక చిన్న టౌనులాంటి పల్లెలో దశరథరామయ్య అనే పెద్దభూస్వామి ఉంటాడు. అతని భార్య కౌశల్యమ్మ దీర్హ 
వ్యాధిగ్రస్తురాలై నాటకకాలానికి కొద్ది నెలలముందు మరణిస్తుంది. ఆయనకు ఇద్దరు కుమారులు పెద్దవాడు రామరాజు. 
అమెరికాలో ఎం. ఎస్‌ చదివి, ఇంగ్లాండులో ఉద్యోగంవచ్చి, చేరడానికి తయారుగా ఉంటాడు. రెండవ కుమారుడు లక్ష్మణరాజు. 
బి.టెక్‌ పాసయి క్యాంపసు ఇంటర్వ్యూలో ఉద్యోగం సంపాదించి ఉంటాడు. దశరధ రామయ్య బావమరిది (కౌశల్యమ్మ 
తమ్ముడు) కొండలరాజుకు, కొంత పొలం పుట్రా ఉంటుంది. దశరథరామయ్య వద్ద పొలాలకు సూపర్వైజరు (తలమనిషి) గా 
మస్తాన్‌ సాహెబ్‌ ఉంటాడు. మస్తాన్‌ దశరథరామయ్య సహాధ్యాయి కూడా! ఈ నేపథ్యంతో నాటకం ప్రారంభమవుతుంది. మరీ 
ఎక్కువ పాత్రలున్నా (ప్రేక్షకుడు గందరగోళానికి లోనయ్యే స్థితి ఉండడం వల్ల మొత్తం 7 పాత్రలతోనే (ప్రథానంగా నాటకం 
జరుగుతుంది. ముఖ్యంగా నాటకం ప్రదర్శన యోగ్యంగా ఉండాలి. 
02. అంకములవారీగా కథా సంగ్రహం: 


2.1 ప్రథమాంకం: ఈ అంకంలో తెరలేవగానే దశరథరామయ్య (దశ.రా) తన సంతానాన్ని కాపాడమని శ్రీరామచంద్రుణ్ణి 
ప్రార్థించే పద్యంతో, దశ.రా పాడుతూ హారతి ఇస్తూ ఉండగా, అప్పుడే ప్రవేశించిన మస్తాన్‌ సాహెబ్‌ (మస్తాన్‌) మిగతా పద్యం 
ఆలాపించడం జరుగుతుంది. దశరథరామయ్య రాముణ్ణి గురించి చెప్పగా మస్తాన్‌ సాహెబ్‌ రాముడు రహీము ఒకడేనని 
పద్యాన్ని కొనసాగించడం విశేషం. ఇది కుల, మతాలకు అతీతంగా అందరు దైవాలు ఒకటే అన్న భావన ప్రేక్షక హృదయాల్లో 
కలిగిస్తుందని భావిస్తూ “శ్రీ తో మొదలిడి ఈ పద్యాన్ని చెప్పడం జరిగింది. దశ.రా తండ్రి సుబ్బరాజు ఆ ప్రాంతంలో 
ఎం.ఎల్‌.ఏ గా పనిచేసి గొప్పపేరు సంపాదించిన విషయాలు ఇద్దరూ మాట్లాడుకొంటూ ఉంటారు. తండ్రి తర్వాత తనకు 
ఎం.ఎల్‌.ఏ గా అవకాశం వచ్చినా భార్య కౌశల్యమ్మ ఎక్కువకాలం తీవ్ర అనారోగ్యంతో ఉండి మరణించడంవల్ల రాజకీయాలలోకి 
వెళ్ళలేకపోయానని దశ.రా వాపోతాడు. 

తరువాత వారి సంభాషణ వారి కొడుకుల మీద సాగుతుంది. దశ.రా తన పెద్దకొడుకు అమెరికానుండి రాగానే 
ఇంగ్లాండు వెళ్తున్నాడని, తనకిష్టం లేదని, ఇండియాలో ఉండి ఏదో ఉద్యోగం చూసుకోవచ్చుగదాయని వాపోతాడు. మస్తాన్‌ 
తన కొడుకు కూడా దుబాయ్‌ లో ఉన్నాడని, అంత భయమేమీ లేదని అనునయించి ని(ష్మమిస్తాడు. ఇంతలో చిన్నకొడుకు 
లక్ష్మణ్రాజు (లక్ష్మణ్‌) వచ్చి అన్న లండన్‌ ప్రయాణానికి వీసా వచ్చిందని, వచ్చేవారమే ప్రయాణమని చెప్పగా, రామరాజు 
(రాముడు) అక్కడే సెటిల్‌ అయితే ఎలాగా అని బాధపడతాడు. లక్ష్మణ్‌ అన్ని పొలం పనులు తను దగ్గరుండి చూసుకుంటానని 
ఏమీ భయం వద్దని హామీ ఇస్తాడు. అంతలో రాముడు ప్రవేశించి నాన్నకు విషయం చెప్పగా, తండ్రీ కొడుకుల మధ్య ఇంగ్లాండు 
ప్రయాణం గురించి కొంత వాగ్వివాదం జరుగుతుంది. చివరకు రాముడు పెద్దవాళ్ళు చిన్నపిల్లల మనసు అర్ధంచేసుకోరని 
కోపంగా లోనకు నిష్రమిస్తాడు. లక్ష్మణ్‌ తండ్రి కాళ్ళ వద్ద కూర్చొని బాధపడవద్దని అనునయిస్తూ ఉండగా తెరపడుతుంది. 
2.2 ద్వితీయాంకం: దశ.రా, మస్తాన్లు పరమపదసోపాన పటం ఆడుతూ ఉండగా తెరలేస్తుంది. అంతలో లక్ష్మణ్‌ వచ్చి 
అన్నయ్య ఇంగ్లాండులో బాగా ఉన్నాడని, పని బాగా ఎక్కువనీ చెబుతాడు. మస్తాన్‌ నిష్మమించిన అనంతరం లక్ష్మణ్‌ తను 


ఉద్యోగం చేయబోవడంలేదని, ఊరిమొదట్లో ఉన్న తమ స్థలంలో తాతగారి పేరుమీద ఒక ఐ.టి.ఐ (పారిశ్రామిక శిక్షణా 
Vv 


కేంద్రం) పెడతానని చెప్పగా తండ్రి సంతోషించి ఆమోదం తెలుపుతాడు. 

దశరా రాముడు లండనులో పనిచేసే కంపెనీ గురించి వివరాలు అడుగుతాడు. లండను కంపెనీ రక్షణ ఆయుధాలను 
డిజైన్‌ చేస్తున్నదని, అందులో రామన్న డిజైన్‌ ఇంజినీరని, అమెరికాలో చదువుతున్నప్పుడే గొప్ప తుపాకీని డిజైన్‌ చేసినట్లు 
లక్ష్మణ్‌ చెబుతాడు. మళ్ళీ రాముడు అంతదూరం వెళ్ళి ఉద్యోగం చేయడం గురించి ఇద్దరి మధ్యా సంభాషణ జరుగుతుంది. 
లక్ష్మణ్‌ తను ఐ.టి.ఐ పెట్టడమే కాక రైతులకు ఉపయోగపడే పరికరాలు చౌకధరలో తయారుచేయిస్తానని చెప్పడంతో నీకు మీ 
తాతపోలికలు వచ్చాయని, పదిమందికి ఉపయోగపడే పని చేస్తున్నందుకు అశీర్వదిస్తూ ఉండగా తెరపడుతుంది. 
2.3 తృతీయాంకం: ఐ.టి.ఐ కాలేజీ డైరక్టరు లక్ష్మణ్‌ రూములో ఉండగా కొండలరాజు ప్రవేశించి, లక్ష్మణ్‌ చేస్తున్న మంచిపనికి 
మెచ్చుకొంటూ ఉంటాడు. మాటల మధ్యలో రామన్న మూడు నెలలనుంచీ ఫోన్‌ లేదని చెప్పగా, కొండలరాజు పెద్దవాడి 
యోగక్షేమాలు అప్పుడప్పుడూ కనుక్కోమని చెప్పి నిషమిస్తాడు. లక్ష్మణ్‌ సహాయకుడు సూర్యం ప్రవేశించి తాము తయారు 
చేస్తున్న అత్యాధునిక పొలం దున్నే మెషిన్లో తలెత్తుతున్న సమస్యలు చెప్పగా దానికి పరిష్కారం ఏంచెయ్యాలో చెప్తాడు లక్ష్మణ్‌. 
ఇంతలో అన్నయ్య లండను నుండి వచ్చి, ఇంటికి కూడా వెళ్ళకుండా సరాసరి ఐ.టి.ఐ లోనకు ప్రవేశిస్తాడు. కూడా ఒక 
ఆంగ్రేయురాలు జెన్నా గ్రేసీ అనే ఆమె (ప్రవేశిస్తుంది. అన్నయ్య తామిద్దరూ (ప్రేమించి పెళ్ళి చేసుకున్నామని చెప్పగా లక్ష్మణ్‌ 
అవాక్కవుతాడు. గ్రేసీ, కల్నల్‌ మెకంజీ ముది మనుమరాలని, అక్కడ ఒక పబ్బులో డ్యాన్సరుగా ఉండి బాగా సంపాదిస్తున్నదని 
చెప్తాడు. లక్ష్మణ్‌ ఇంటికి వెళ్లామని చెప్పగా, రాముడు తండ్రి అరుస్తాడని భయపడుతూ ఉంటాడు. తాను తండ్రికి సర్ది చెప్తానని 
అన్నకు చెప్తాడు. అన్నయ్య తాము గత రెండు నెలలుగా ఇండియాలోనే ఉంటూ దేశమంతా తిరిగామని, చివరిగా కూచిపూడి 
వెళ్ళామని అక్కడ కూచిపూడినృత్యం నచ్చిన గ్రేసీ తను కూచిపూడిలో ఉండి ఆ నృత్యాన్ని అభ్యసిస్తానని పట్టుబడుతున్నదని, 
డబ్బులు వస్తున్న పాశ్చాత్యనృత్యం మానేయడం, కూచిపూడి నేర్చుకోవడం తనకు ఇష్టం లేదని చెప్తాడు. గ్రేసీ తనకు భారతదేశంలో 
గుడులు గోపురాలు, భారతీయసంస్కృతి చూసిన తర్వాత తాత, తండ్రులు చెప్పింది నిజమేనని చెప్పి, తనకు ఇక్కడే 
ఉండిపోవాలని, భర్తను కూడా ఇక్కడే ఉద్యోగం చూసుకోమని కోరడంతో వాగ్వివాదం పెరిగి చివరకు, కోపంగా ఆమెను వదలి 
రామరాజు ఇంగ్లాండు వెళ్ళిపోతాడు. వాదన మధ్యలో ఉండగా లక్ష్మణ్‌ తన సహాయకుడు సూర్యానికి తండ్రిని ఉన్నఫళంగా 
పిలుచుకుని రమ్మని చెప్పి పంపిస్తాడు. కల్నల్‌ మెకంజీ వంశంలో పుట్టి ఈ పాప్‌ డ్యాన్సులెందుకని లక్ష్మణ్‌ గ్రేసీని అడగ్గా, రాము 
వల్లనే తాను డ్యాన్సరుగా మారానని జరిగిన కొన్ని సంఘటనలు చెప్పంది. 

తండ్రి వచ్చేసరికి రాముడు వెళ్ళిపోతాడు. ఎవరో అన్నయ్య స్నేహితుని భార్య కూచిపూడి నృత్యం నేర్చుకోవడానికి 
వచ్చిందని తండ్రిని నమ్మిస్తాడు. రాముడు వచ్చిన విషయం ఊరివాళ్ళ ద్వారా తెలుసుకుని కొండలరాజు మళ్ళీ వస్తాడు. లక్ష్మణ్‌ 
ఈ విషయాలేవీ తండ్రికి చెప్పవద్దని రహస్యంగా చెప్తాడు. జెన్నా గ్రేసీకి జానకి అని పేరు మార్చి, కొండలరాజుకు తెలిసిన 
అధ్యాపకుని వద్ద కూచిపూడిలో చేరే ఏర్పాట్లు చేస్తాడు లక్ష్మణ్‌. 
2.4 చతుర్థాంకం: ఐ.టి.ఐ ఆఫీసులో లక్ష్మణ్‌ ఏవో ఫైళ్ళు చూసుకుంటూ ఉండగా సూర్యం ప్రవేశిస్తాడు. ఇంతలో గవర్నమెంటు 
వారు అక్కడ తయారుచేసిన క్రొత్తరకం పొలందున్నే మెషిన్‌ అన్ని జిల్లాలలో ఒక్కొక్కటి మాడల్‌గా కొనుగోలు చేస్తున్నట్టు ఒక 
ఉత్తరం వస్తుంది. తాతగారి దీవెనలవల్లనే శుభం జరిగిందని భావించి తాతగారి పటానికి నమస్కరిస్తాడు. ఇంతలో మస్తాన్‌ 
ప్రవేశించి గతంలో మీ అన్నయ్య ఊళ్ళోకి వచ్చి ఇంటికి రాకుండా వెళ్ళినమాట వాస్తవమేనా? అని అడుగుతాడు. లక్ష్మణ్‌ ఈ 
విషయ ఎట్టిపరిస్థితుల్లో తండ్రిగారికి తెలియనివ్వవద్దని ఆయన్ను కోరుతాడు. గ్రేసీ ఎవరు? ఏమిటి? అని అడగ్గా, కొన్ని 
నిజాలు చెప్పలేమని, అలాగని అబద్దాలు ఆడలేమని, ధర్మసంకటంలో ఉన్నానని చెప్తాడు. ఇంతలో కొండలరాజు వస్తాడు. 
కొండలరాజుకి మస్తానుకి పడదు. అందుకని మస్తాన్‌ నిష్మ్రమిస్తాడు. మస్తాన్‌ పనివాడు, అతణ్ణి నెత్తికెక్కించుకోవద్దని కొండలరాజు 
చెబుతాడు. తర్వాత ముఖ్యమైన విషయం అంటూ మొబైల్లో కొడుకు పంపిన వీడియో ఒకటి చూపించగా రామన్న పనిచేసేకం పెనీలో 


డైరక్టర్ల వలన జరిగిన అవినీతివల్ల కంపెనీ ఉద్యోగస్తులందరూ చిక్కుల్లో పడ్డారని అర్ధమవుతుంది. ఈ విషయం ఎవ్వరికి 


vil 


చెప్పవద్దని బ్రతిమాలుకుంటాడు. అన్నయ్య ఫోన్‌ అందకపోవడంతో ఆయన (ఫ్రెండు సతీషుకు ఫోన్‌ చేసి, కంపెనీ రక్షణపరికరాల 
వివరాలను, రహస్యంగా కంపెనీ పెద్దలు విదేశాలకు అమ్మడం వల్ల కంపెనీ మూసేశారని తెలుసుకుంటాడు. గ్రేసీతండ్రి 
సహాయం చేశాడని తొందరలో ఇండియాకు వస్తాడని, బ్యాంకు అకౌంట్లు సీజ్‌ చెయ్యడం వల్ల డబ్బు అవసరమని చెప్పడంతో 
లక్ష్మణ్‌ సూర్యంను వెంటనే బ్యాంకుకు పంపి, సతీషుకు డబ్బులు పంపి అన్నయ్య ఇండియా వచ్చే ఏర్పాట్లు చేస్తాడు. 
గ్రేసీ ఒక హైందవ ప్రీలా కట్టుబొట్టూ మారి ప్రవేశించి, తన శిక్షణ దిగ్విజయంగా ముగిసిందని చెప్పి, ఒక వీడియో 
చూపించి, తన స్నేహితురాలు రోజీ ఫోన్‌ చేసి చెప్పినట్లు చెప్పి భర్త విషయం తనకు తెలిసిందని విలపిస్తుంది. భర్త కంపెనీ 
విషయం తనకు ఎందుకు తెలియజేయలేదని లక్ష్మణ్‌ ను అడగ్గా, తనకూ ఆరోజే తెలిసినట్టు వెంటనే డబ్బులు పంపినట్టు, 
అన్నయ్య తిరిగి వెంటనే ఇండియాకు వస్తాడని చెప్పి ఊరడించి గ్రేసీని అతిధిగా తన ఇంటికి తీసుకుని వెళ్ళడంతో ఈ అంకం 
ముగుస్తుంది. 
2.5 పంచమాంకము: దశ.రా గారిల్లు. గ్రేసీ అందరికి కాఫీ ఇస్తుంది. అందరూ గ్రేసీ అచ్చం ఇండియా మహిళలా మారినందుకు 
సంతోషిస్తారు. లక్ష్మణ్‌ ప్రవేశించి, అన్నయ్య ఇండియాకు వస్తున్నాడని చెప్తాడు. దశరా ఎంతో సంతోషిస్తాడు. అన్నయ్య 
వచ్చాక, అన్నయ్య గ్రేసీల వివాహ విషయం అన్నయ్య చేతనే తండ్రికి, అందరికి చెప్పిస్తాడు. లక్ష్మణ్‌ అన్నయ్యను లండను 
అచ్చిరాలేదని, అమెరికాదేశం వెళ్ళమని సలహా ఇవ్వగా, రాముడు ఎక్కడికి వెళ్ళననీ “జననీ జన్మభూమిశ్చ స్వర్గాదపి గరీయసీ” 
అని, తానే ఒక కంపెనీని స్థాపిస్తానని, భరతఖండం గొప్పదనం ఒక సీసపద్యంలో చెపాడు. ఇంతలో సూర్యం (ప్రవేశించి తాము 
తయారు చేసిన “పొలం దున్నే మెషిన్లు” అన్ని మండలాలలో కొనడానికి గవర్నమెంటు సిద్ధమైందన్న వర్తమానం తెస్తాడు. 
అందరూ సంతోషిస్తారు. దశ.రా ఆలాపించే మంగళ మహశ్రీతో నాటకం ముగుస్తుంది. చివరి అంకంలో పాత్రలన్నీ రంగస్థలం 
మీద కనిపిస్తాయి. 
తి. పద్యములు: 
8.1 ప్రథమాంకం: ఈ అంకంలో మొత్తం 11 పద్యాలు ఉన్నాయి. ఉత్పలమాలలు-3, ఆటవెలదులు- మరియూ 
మొదటిపద్యం ్రీకారంతో ప్రారంభమయి 2 లైన్లు దశరథ రామయ్య శ్రీరాముని గురించి ప్రార్ధించగా, మిగతా 
రెండులైన్లు మస్తాన్‌ రాముడు, రహీము ఒకటేనని చెప్తాడు. సందర్భాన్నిబట్టి పద్యాలువ్రాయడం ఉంది. 
3.2 ద్వితీయాంకం: ఈ అంకంలో మొత్తం 13 పద్యాలు ఉన్నాయి. ఉత్పలమాలలు-3, ఆటవెలదులు-6, తేటగీతి -1, సీస 
పద్యాలు (ఎత్తుగీతితో సహా) 2, శార్దూలం -1 ఉన్నాయి. 
హింసాత్మకమైన తుపాకిని రాముడెట్లా పట్టుకుంటాడని ప్రశ్నించే పద్యం శార్దూలం సందర్భోచితమని నా భావన. 
అలాగే సీస పద్యం కుమారుడు పాడగా ఎత్తుగీతి తండ్రి ఆలాపిస్తాడు. అబ్బుల్‌ కలాం గొప్పతనాన్ని శ్లాఘిస్తూ కొన్ని పద్యాలున్నాయి. 
అలాగే సావ్టవేరు పని గురించి గొప్పగా లక్ష్మణ్‌ చెప్పడం మరియూ మన తెలుగు వారు ఖండ ఖండాంతరాల్లో గొప్ప గొప్ప 
పదవుల్లో ఉన్నారని చెప్పడం పద్యాల్లో ఉన్నది. కేవలం ఒక వైపు తండ్రి వాదననే సమర్ధించకుండా, ఎవరి మనసు నొప్పించకుండా 
ఉండాలన్న భావనతో, రెండువైపు వాదనలు పద్యాల్లో వినిపించాను. రక్తి గడతాయని నా భావన. 
3.83 తృతీయాంకం: ఈ అంకంలో మొత్తం 12 పద్యాలు ఉన్నాయి. ఉత్పలమాలలు -2, శార్జూలం-1, స్‌సము 
(ఎత్తుగీతితో) -1, ఆటవెలదులు-5, తేటగీతులు-3. 
ఒక సీస పద్యంలో ఒక లైను రామరాజు, ఒక లైను గ్రేసీ కూచిపూడి, విదేశీ నాట్యం గొప్ప గురించి (మూడు మూడు 
లైన్ల చొప్పున) వాగ్వివాదంతో ఉన్నది. ఇది రంజిస్తుందని నా విశ్వాసం. గ్రేసీ వాళ్ళ తాత తండ్రులు భరతఖండాన్ని పొగడడం 
గురించి శార్జూలంలో చెబుతుంది. మిగతా పద్యాలు భారతీయ బెన్నత్యం గురించి చెప్పబడినవి. 
3.4 చతుర్ధాంకం: ఈ అంకంలో మొత్తం 10 పద్యములు ఉన్నవి. వంశష[త్రపతితము-1, ఆటవెలదులు-6, 
ఉత్పలమాలలు -2, కందము-1 ఉన్నవి. 


vill 


లక్ష్మణ్‌ తన వంశం గురించి, రైతులను గురించి చెప్పేటప్పుడు ఏదైనా ప్రయోగం బాగుంటుందని ఐదు పంక్తుల విశేష వృత్తం 
వంశపత్రపతితము(అప్పకవీయం వివరాలు పద్యం క్రింద ఇచ్చాను) వ్రాయబదినది. లండనులో జరిగిన దేశద్రోహాన్ని 
గురించి ఒక ఉత్పలమాల, మరొక ఉత్పలమాల ధర్మసంకటం గురించి రెండు లైన్లు లక్ష్మణ్‌ చెబితే రెండు లైన్లు మస్తాన్‌ చెప్పడం 
ఉంది. 
8.5 పంచమాంకము: ఈ అంకంలో మొత్తం 12 పద్యములు ఉన్నవి. మంగళ మహాశీ -1, ఆటవెలదులు -రి, 

ఉత్పలమాలలు -2, సీసము -1 ఉన్నవి. 
ఒక ఆటవెలది రాము, గ్రేసీ ఒకరినొకరు క్షమాపణ అడగడం రెండు రెండు లైన్లు ఆలాపిస్తారు. రాము భరతఖండం యొక్క 
గొప్పదనాన్ని చెప్పడం ఒక సీసపద్యంలో గుర్రం జాషువాగారి “ఇచ్చోటనే” పోలిన పద్యం తప్పక అలరిస్తుందని ఆశిస్తున్నాను. 
ఒక మంగళ మహాశ్రీ చివరిలో భరతవాక్యం లాగా ఇవ్వబడింది. ఈవిధంగా నాటకంలో మొత్తం 58 పద్యములున్నవి. 
4. ఇతర నియమ నిబంధనలు - అనుసరణ 
4.1.నిబంధన: ఆధునిక పద్యనాటక ఇతివృత్తం ఈనాటి సమాజాభ్యుదయానికి తోడ్పడే విధంగా ఉండాలి. 
అనుసరణ: ఈ నా “స్వర్గాదపి గరీయసీ” నాటకం ఈనాడు దేశంలో మేధోవలస జరిగి, మేధావులంతా విదేశాలకు వెళ్ళిపోతున్నారు. 
ఎవరో నూటికి కోటికి అబ్బుల్‌ కలాం వంటి వారు మాత్రమే ఈ దేశానికి సేవ చేసి “మిస్సైల్‌ మ్యాన్‌” పేరుపొందడమే కాకుండా 
దేశంలో అత్యున్నత పదవైన రాష్ట్రపతిగా పనిచేసి, ఆఖరి క్షణంలో తన కిష్టమైన బోధనావృత్తిలో ప్రాణాలు వదిలారు. ఇన్ఫోసిస్‌ 
నారాయణ మూర్తి వంటి వారు చాలా కంపెనీలను భారతదేశంలో స్థాపించి ఎందరికో ఆదర్శవంతమయ్యారు. అందువల్ల 
ఇతివృత్తం మన భరతఖండంలో ఉంటూ కూడా ధనము, పేరుప్రఖ్యాతులు సంపాదించుకోవచ్చు. విదేశాలకు అమ్ముడుపోనవసరం 
లేదనే సత్యం/నీతి ఇందులో ఉంది. లక్ష్మణ్‌ ఐ.టి.ఐ పెట్టి ఆ ఊరి అభ్యున్నతికి పాటుపడడం, క్రొత్త క్రొత్త వ్యవసాయ పనిముట్లు 
కనుక్కోవడం, లండనువెళ్ళిన రామరాజు నాటకాంతంలో ఇతివృత్త సత్యాన్ని తెలుసుకోవడం కచ్చితంగా అభ్యుదయమనే నా 
భావన. 

అంతే కాదు విదేశీ మహిళ అందునా లండను క్లబ్బులలో పబ్బులలో పాప్‌-డ్యాన్సులు, బెల్లీ డ్యాన్సులు వేసే గ్రేసీ తన 
ముత్తాత గారైన కల్నల్‌ మెకంజీ కృషిని తలుచుకొని, తన మూలాలన్నీ భరతఖండంలో ఉన్నాయని తెలుసుకుని వచ్చి, 
ఇండియాలో గుళ్ళూ, గోపురాలు, ఇక్కడి సంస్కృతిని చూసి పరవశించి, తను చేసిన తప్పులు తెలుసుకుని, ఇక్కడే ఉండి 
కూచిపూడి నాట్యం నేర్చుకోవడానికి, శిక్షణాలయం ప్రారంభించి, ఇక్కడే ఈ పుణ్యభూమిపై ప్రాణాలు వదలాలని అనుకోవడం 
కూడా సమాజాభ్యుదయానికి దోహదకారిగానే భావిస్తున్నాను. 
4.2. నిబంధన: కుల, మత, ప్రాంత, భాషా రాజకీయ విద్వేషాలకు దూరమైన వస్తువునే స్వీకరించాలి 
అనుసరణ: మస్తాన్‌, దశరథ రామయ్యలు యజమాని-పనివాడు అయినప్పటికి, ఒకే మతంలా కలిసి మెలిసి ఉంటారు. ఇంట్లో 
మస్తానుకు సముచిత స్థానం, గౌరవం ఇస్తారు. కొడుకు ఈనాటి ఉద్యోగ రిజర్వేషన్లను తూలనాడినా, అది తప్పని సమాజ 
(శ్రేయస్సుకై రాజ్యాంగం చేసిన శాసనమని తండ్రి సమర్థించి, మందలిస్తాడు. ప్రతిభ ఉంటే భారత దేశంలో నైనా రాణించవచ్చని, 
విదేశాలలో ఊడిగం చెయ్యల్సిన అవసరమేమీ చెప్పడం ఇందులో ఉంది. అలాంటి వస్తువు అనేక చోట్ల పద్యాలలో 
నిరూపితమైంది. 
4.3. నిబంధన: నాటకంలో మూడు అంకాలకు తక్కువ కాకుండా ఐదు అంకాలకు మించకుండా ఉండాలి. 
అనుసరణ: ఐదు అంకాలతో ముగించడం చేశాను. వాస్తవానికి ధనంజయుని దశరూపకాల్లో నాటకం 5 అంకాలకు తక్కువ 
కాకుండా 10 అంకాలకు మించకుండా ఉండాలి అన్న నిబంధన ఉన్నది. ప్రజ-పద్యం వారు 8-5 అంకాలని ప్రకటించినప్పటికి, 
నిబంధన అతిక్రమించినటైైతే బహుమతికి అనర్హమౌతున్న భావనతో మధ్యే మార్గంగా 5 అంకాలు పెట్టి ఇటు ధనంజయుని 
నిబంధనకు అటు ప్రజ-పద్యం నిబంధనలకు వంతెన కట్టడం జరిగింది. 
4.4. నిబంధన: నాటకంలో అమంగళ, అశ్లీల, జుగుప్సాకరమైన విషయాలను సూచ్యప్రాయంగానే వాచ్యంగా ప్రదర్శించడానికి 
వీలు లేదు. 


అనుసరణ: ఈ నిబంధన చాలా సర్వసాధారణమైనది. ఏవో ప్రయోగాత్మక నాటకాలలో తప్ప యుద్ధం, వధ, స్నానం, భోజనం, 
నిద్ర, వస్త్రధారణ, ఆలింగనం, చుంబనం మొదలైన విషయాలను కూడా ప్రదర్శించరాదు. ఈ నాటకంలో అమంగళ, అశ్లీల, 
జుగుప్పాకరమైన విషయాలను సూచ్యప్రాయంగా కూడా ప్రస్తావించవలసిన బడలేదు. 

4.5. నిబంధన: నాటకంలో సంభాషణలు పాత్రౌచితితో (బహుశః పాత్రోచిత భాష వారిఉద్దేశం అయి యుండనోపు) ఉండాలి. 
అనుసరణ: సంభాషలన్నీ పాత్రౌచిత్యమే కదా! ఆంగ్లంలో చెప్పాలంటే సూటబిలిటీ, ఫిట్టింగ్‌ అనే అర్ధంలో చెప్పుకోవాలి. 
యుక్తముగా ఉండాలి. వ్యుత్పత్తి: ఉచితస్య భావ-ఉచితంప్య. పాత్రోచిత భాష అంటే ఆయా పాత్రలకు వైయక్తిక మాండలికాన్ని 
వినియోగించడం అంటారు వేదం వేంకటరాయ శాస్త్రిగారు. (ఉదా:- పేరిగాడు ఆ ప్రతాపరుద్రీయంలో “ఈపాలి నన్నెక్మిరించినోట్జి 
యేనిగ మీద నుంచి తోసేస్తా!” అంటాడు) ఈ నాటకంలో మస్తాన్‌ కాస్తా చదువుకున్న వాడయినప్పటికి ఒక చోట “ఛోటా 
నిచ్చెన ఎక్కేశాను” అంటాడు. అలాగే తను పాడే పద్యంలో ఒకచోట 'దోస్తు” అంటాడు. కాన్సెప్టు ఉన్న రచయితకు అప్రయత్నంగానే 
పాత్రాచిత్య భాష అలవడుతుంది. 

4.6 నిబంధన: ప్రతి అంకంలోను కనీసం 10 పద్యాలకు తగ్గకుండా, నాటకం మొత్తం మీద 50 పద్యాలకు తగ్గకుండా 
ఉందాలి. 

అనుసరణ: మొత్తం 58 పద్యాలు (ఐదంకములలోని పద్యసంఖ్య 1-11, 2-13, 3-12, 4-10, 5-12) ఉన్నాయి. 
4.6.1 నిబంధన: ప్రసిద్ధ ఛందాలనే వినియోగించుకోవడం ఆహ్వానించదగ్గది. 

అనుసరణ: ఉత్పలమాల- 12, శార్జూలం-2, సీసం-శ్త మత్తేభం-1, ఆటవెలది-83, తేటగీతి-3, కందం-1 ఉపయోగించబడ్డాయి 
4.6.2 నిబంధన: అలా కానప్పుడు, ఆవిశేష ఛందస్సుల లక్షణాలను అప్పకవీయంలో పేర్కొన్న విధంగానే తెలపాల్సి 
ఉంటుంది. 

అనుసరణ: విశేష ఛందాలు -2 అవి ఒకటి వంశపత్రపతితం రెండు మంగళ మహా్రీ. రెండూ అప్పకవీయంలో ఇవ్వబడినవే. 
పద్యముల క్రింద అప్పకవీయము పుట సంఖ్య, పద్యం వరుస సంఖ్య ఇవ్వబడ్డాయి. 

4.6.3. ద్విపదలు, రగడలు, ఉత్మళికలు కనీసం నాలుగు పాదాలు ఉండాలి. ఒకసారి మించి ఉపయోగించరాదు 
అనుసరణ: అవసరమైన చిన్నసంభాషణలకు 'ద్విపది, మంజరీ ద్విపదలు బహుముఖంగా ఉపయోగపడుతుందని తెలిసినా, 4 
పాదాల ఉండాలన్న నిబంధన ఉన్నది కనుక వినియోగించడం జరగలేదు. 4 పదాల ద్విపదను లేక మంజరీ ద్విపద 
వ్రాయడం బెచిత్యం కాదు. అలాగే రగడలు, ఉత్మళికలు కూడా వాడలేదు. 

ర్‌. ఇతరములు: ఈ నిబంధనలు కాకుండా నేను 27.09.2022 న నేను లేవనెత్తిన సంశయాలకు 02. 12.2022 నాడు 
ఫేస్సుక్‌ సమూహంలో సమాధానాలివ్వడం జరిగింది. వాటిలో ముఖ్యమైనవి. 

5.1. ప్రీ పాత్రలుండవచ్చునా? జవాబు: వచ్చును. 

5.2. నాటకంలో నాంది, ప్రస్తావన, అంకము, విష్మంభము, చూళిక, భరత వాక్యం వంటి పూర్వ విధానాలు ఉండాలా లేదా? 
జవాబు: నిబంధనలేమీ లేవు . ఐచ్చికం. పాటించాలనుకున్నా ఇబ్బందేమీ లేదు. 


5.3. సంభాషణలు గ్రాంధికమా? వ్యవహారికమా? జవాబు: శిష్ట వ్యవహారికం. 


5.4. నాటకంలో రసముల విషయం ఏమిటి? ఎన్ని రసములైనా వుండవచ్చునా? జవాబు: రచయిత/త్రి ప్రణాలికానుసారం. 
నిబంధనలేమీ లేవు. 

5.5 “ఏకైక దివసం వృత్తం ఏకనేతృ ప్రయోజనం/ బహుపాత్ర ప్రవేశార్షం అంకమాసన్ననాయకం” అనగా అన్ని అంకాలలో 
నాయకుడు లేకున్నా నాయక ప్రస్తావన అయినా ఉంటుంది. 

జవాబు: నిబంధనలేమీ లేవు. ఐచ్చికం. పాటించాలనుకున్నా ఇబ్బందేమీ లేదు. 

అనుసరణ: నాయికా నాయకులు లేక కనీసం, వారి ప్రస్తావన లేని నాటకం రసరంజకంగా ఉండదు. నాటక ముఖ్యోద్దేశం 


దెబ్బ తింటుంది. ఆ నిబంధన పాటిచడం “మంచి మర్యాద” కనుక పాటించడం జరిగింది. 


- డా,టీకునుళ్ళ వెంకటప్పయ్య 


Xi 


స్వర్గాదపి గరీయసీ 
(ఆధునిక సామాజిక పద్యనాటకం) 
పాత్రలు 
1. దశరథరామయ్య: వయస్సు 65 సం.లు. భూస్వామి. జుబ్బా, పంచ లేక పైజమా. పైన జరీ కండువా, పల్నాటి 
యుద్ధంలో (బ్రహ్మనాయుడు వంటి బొర్ర మీసాలు ఉంటాయి. 


2.రామరాజు: (దశరథరామయ్య పెద్ద కొడుకు) - వయస్సు 28 సం.లు. ప్రధమాంకంలో ప్యాంట్‌, షర్ట్‌ తృతీయాంకంలో 
వేరే ప్యాంట్‌, షర్ట్‌, టె, ధరించి ఉండాలి. పైన కోటు, కూలింగ్‌ గ్లాసులు పెట్టుకుని ఉండాలి. పంచమాంకంలో 
ప్యాంట్‌, టీ షర్టు, తైల సంస్మారం లేని జుట్టు. 


8. లక్ష్మణరాజు: (దశరథరామయ్య చిన్న కొడుకు) వయసు - 24 సం.లు. ప్యాంటు, షర్టు (ప్రతి అంకంలోను (డైస్‌ 
మారితే బావుంటుంది. కనీసం షర్ట్‌ అయినా మార్చాలి) 


4.మస్తాన్‌ సాహెబ్‌: (దశరథరామయ్య స్నేహితుడు, పొలాల్లో సూపర్వైజర్‌) - వయసు 65 సం.లు. ముస్లిం అనే 
గుర్తుగా గడ్డం ఉంటే బావుంటుంది. పొడవు చేతుల తెల్లషర్ట్‌, పైన ఒక ఆకుపచ్చ చేతుల్లేని ఓవర్మోట్‌ 
లాంటిది. వదులుగా ఉండే పైజమా. పాన్‌ లాంటిది నములుతూ ఉంటాడు. 


ర్‌.కొండలరాజు: (దశరథరామయ్య బావమరిది) - వయసు 50 సం.లు. రైతు వేషం. పంచ, పొట్టి చేతులున్న తెల్ల 
షర్ట్‌. కోర మీసాలు ఉంటాయి. 


6. సూర్యనారాయణ: (లక్ష్మణ రాజుకు సహయకుడు) వయసు - 22 సం.లు. ప్యాంటు, షర్టు. 


7.జెన్నా గ్రేసీ లేక జానకి (రామరాజు భార్య) ఆంగ్లేయురాలు - వయసు - 25 సం.లు. తృతీయాంకంలో ఫారిన్‌ 
ఫాషనులో స్లీవ్‌లెస్‌ గౌను, కూలింగ్‌ గ్లాసులు పెట్టుకుని ఉండాలి. చతుర్ధ, పంచమాంకాలలో చీరె, జాకెట్టు, 
కట్టు, బొట్టు భారతీయ సంప్రదాయంలో ఉండాలి. తెలుగు మాటలు పట్టి పట్టి నిదానంగా ఇంగ్లీషు 
యాసతో మాట్లాడాలి. (స్వర్ణకమలంలో “షరాన్‌ లోవెన్‌ * లా, అమెరికా అమ్మాయిలో “అన్నే షేమోటీ” లా 
మాట్లాడాలి) 

8.గోపి/ప్రేక్షకుడు: 28-30 సం యువకుడు. మేకప్‌లాంటివి ఏవీ అవసరం లేదు. ప్యాంటు, షర్టు. 


Xl 


కర్టెన్‌ రైజర్‌ 
(తెరలేచే ముందు, లోపల నుండి, దర్శకుడు/మంచి కంఠస్వరం ఉన్న వ్యక్తి 
ఈ నాలుగు మాటలు చెప్పవలసి యున్నది) 


ప్రేక్షకాళికి నమస్సుమాంజలి. అనాదిగా మన భరతఖండం ఒక ఆధ్యాత్మిక, సామాజిక, వైజ్ఞానిక, ధర్మక్షేత్రం. 
ఎందరో మహర్షులు ఈ గడ్డపై జన్మించి మనకు వేద వేదాంగాలను, పురాణేతిహాసాలను, ఉపనిషత్తులను అందించి 
చతుర్విధపురుషార్థాలతో మన జీవనం సుఖవంతంగా సాగేట్టు దీవించారు. ఈదేశం ఎన్నో విదేశీ దండయాత్రలను, మరెన్నో 
పరాయి పాలనలను ఎదుర్శొన్నప్పటికి, మొక్కవోని దీక్షతో ఈ ఖండంపై ప్రజలు మత, కుల, జాతి వివక్షత లేకుండా కలిసి 
మెలిసి సహోదరభావంతో జీవనం సాగిస్తున్నారు. మరి నేడు, ప్రపంచీకరణ వల్ల కుటీరపరిశ్రమలు మూతపడ్డాయి. మరోవైపు 
సర్వ భారతీయ కళలు కుంటినడక నడుస్తున్నాయి. ఆదరణ కరువైంది. పర్యావరణం పడకెక్కింది. ఇలా ఎన్నో సవాళ్ళు 
ఎదుర్చొంటున్నాం. సమస్యల సుడిగుండంలో కొట్టుమిట్టాడుతున్నాం. 

మనం ఎదుర్కొంటున్న సవాలక్ష సమస్యల్లో మేధోవలస చాలా ముఖ్యమైనది. ప్రతి సంవత్సరమూ లక్షలాదిమంది 
యువత డాలర్లమోజులో విదేశాలకు తరలి వెళ్తున్నారు. పరదేశాలలో శాశ్వత చిరునామాలు ఏర్పాటు చేసుకుంటున్నారు. 
కొన్ని దశాబ్దాల అనంతరం మన దేశ పరిస్థితి ఏమిటి? దేశమే నిర్వీర్యమైపోదా? ఈ సమస్యపై స్పందిస్తూ, ఒక ఎడారి 
కోయిలనై, ఈ “స్వర్గాదపి గరీయసీ” అన్న వైతాళికగీతాన్ని మీకు వినిపిస్తున్నాను. నాదైన శైలిలో ఓ పరిష్మారాన్ని కూడా 
అందిస్తున్నాను. తిలకించండి. ఆలకించండి. ఆదరించండి. ఆశీర్వదించండి. 


ఇట్లు 


నాటక (ప్రయోక్త 
డా.టేకునుళ్ళ వెంకటప్పయ్య 


Xiil 


స్వర్గాదపి గరీయసీ 
(ఆధునిక సామాజిక పద్యనాటకం) 
ప్రథమాంకము 

(తెరలేవగానే ఒక ధనవంతుడైన భూస్వామి యింటి వాతావరణం. వోలు. ఒక టేబులు, ముందు 
రెండు కుర్చీలు. ఒక మూల టీవీ. ఎదురుగా ఉన్న గోడకు రెండో మూడో దేవుడి వటాలు. తదితర 
ఏర్పాట్లు, హంగులు నాటకనిర్వాహకుల శక్తిమేరకు చేసుకోవచ్చు. కుడియెడమల రెండు ద్వారాలు. 
ఎదమద్వారం LW (Left wn) ఇంటి లోపలి గదుల్లోకి వెళ్ళేది. కుడిద్వారం RW (Right wing) బయటనుండి 
ఇంట్లోకి వచ్చే ద్వారం. దళరథరామయ్య 11 వేవు పైకి చూస్తూ అక్కడో రాములవారి వటం ఉన్నట్టుగా 
ఊహొంచుకొని, వద్దం పొడుతూ ఒక వళ్ళెంలో కర్పూర వోరతి ఇస్తూ ఉందగా తెర లేస్తుంది. ) 
దశరథ: ఉ. శీ రఘురామ! నమ్మితిని! సేమము గూర్చుమ! యెల్లవేళలన్‌ 

దారిని జూప బిడ్డలకు, ధన్యుడ నయ్యెద చిత్తశాంతియా.... 

(పద్యం ఆవకుండా రాగం తీస్తూ ఉండగానే...... మస్తాన్‌ సాహెబ్‌ 2 నుండి వ్రవేళించి, 
మిగతా వద్యం వెంటనే అందుకుంటాడు. వద్దం అందుకోగానే దశళరథరామయ్య మస్తాన్‌ వేవు చూస్తూ 
ఉంటాడు. 
మస్తాన్‌: చేరెను నీదు విన్నపము! చిత్తమునంటెను! నీదు కోర, నీ 

యీ....రఘురాముడే గద! (అంటూ [వేపు చూసి దణ్ణం పెట్టి) 
రహీముగ నాకును (చేతులు పైకెత్తి నమాజ్‌ పోజులో) గానవచ్చెడున్‌! 
దశరథ: (వోరతి వళ్ళాం బల్లపై పెట్టి చిరునవ్వుతో) చాల బాగా చెప్పావు మస్తాన్‌... రాముడన్నా 
రహీమన్నా ఒక్కటే.. ఇవన్నీ మనం పెట్టుకున్న పేర్లే కదా! .. కూర్చో.... మస్తాన్‌.. కూర్చో... నా 
పద్యాన్ని మధ్యలో అందుకున్నావంటే ఇంకా తెలుగు ఛందస్సు మరచిపోలేదు నువ్వు. ఏంటి 
విశేషాలు? (కుర్చీలో కూర్చుంటాడు) 
మస్తాన్‌: (కుర్చీలో కూర్చొంటూ) దశరధా! హైస్కూల్లో ఎంత సాధన చేశాం? అంతతొందరగా 
మరచిపోతానా చెప్పు? అవునూ... (అటూ ఇటూ చూస్తూ) మీ చిన్నోదెక్కడ? 
దశరథ: బయటకు వెళ్ళాళ్ళే గానీ... పెద్దోడు... మొన్ననే అమెరికానుంచీ వచ్చాడా! మళ్ళీ..... ఏదో 

పెద్ద ఉద్యోగమని జెప్పి ఇంగ్లాండుకు వెళ్ళాలని..... ఆ ఏర్పాట్లల్లో ఉన్నాడు. మస్తాన్‌... 

ఒక్కమాట చెప్పు! ఈదేశంలో ఉద్యోగం దొరకదా వాడికి? అయినా ఉద్యోగం చేస్తే గానీ జరగని, 

తిండికిలేని కుటుంబమా.. మాది? మా రాముడికేం తక్కువ ఇక్కడసలు? చెప్పు? అసలుద్యోగమే 
చెయ్యాల్సిన అవసరమే లేదు. ...ఆ... 

మస్తాన్‌: నిజమేలే గానీ... వూరికే ఇంట్లో కూర్పోమంటావా? నా కొడుకు కూడా దుబాయ్‌ లోఉన్నాడు 
గదా? ఏమయింది చెప్పు? అన్నిటికి బాధపడిపోతావు! పిల్లలు వయసులో ఉన్నప్పుడే నాలుగు 
డబ్బులు వెనకేసుకోవాల! ఇంకా మా జిలాని ఇద్దరు చెల్లెళ్ళకు పెళ్ళిళ్ళు చేయాలి. భారం మొత్తం 
వాడిమీదే కదా! మీ వాడు పెద్దపెద్ద చదువులు చదివాడు గదా! వెళ్ళనీ కొన్నేళ్ళు. 


1 డా. టేకుమళ్ళ వెంకటప్పయ్య 


స్వర్గాదపి గరీయసీ (ఆధునిక సామాజిక పద్యనాటకం) 


దశరథ: నీ కొడుకు ఐదేళ్ళో..కాదంటే పదేళ్ళో.. ఉండి వచ్చేస్తాడు. కానీ....మా పిల్లలు వెళ్తే ఇంక 
అంతే అక్కడే స్థిరపడి పోతారు. అదీ నా భయం! 

మస్తాన్‌: అయినా వాళ్ళు మన మాట వింటారా పెడతారా చెప్పు? అడ్డాలనాడు బిడ్డలు గానీ.... 
గడ్డాలనాడు బిడ్డలా? మనం జరిగేవన్నీ చూస్తూ ఉండడమే.. ఆ వయసులో మనమేమన్నాతప్పే... 
మా ఇంట్లో చూడ్డంలా.. శ్రీరామ అంటే బూతుమాట! 

దశరథ: నిజమే మస్తాన్‌... చివరకు స్నేహితులే జీవితంలో ఒకరికొకరు తోడుండే వాళ్ళనిపిస్తూ 
ఉంటుంది. ఒక్కోసారి. 

మస్తాన్‌: నీకు రాముడు, నాకు అల్లా తోడుగా ఉండగా భయమెందుకు దశరథా! హాయిగా ఉండు... 

దశరథ: (1౪ వేపు చూపిస్తూ) మస్తాన్‌.... అటు చూడు.. మా నాయిన ఫొటో చూడు! ఆరోజుల్లో 
సుబ్బరాజుగారంటే ఎంత గొప్ప పేరు? ఎంత దర్గా! ఎంత రాజసం! ఆరోజుల్లోనే మానాయిన 
రకరకాల కార్లల్లో తిరిగేవాడు. ఈ ప్రాంతానికి ఆమరణాంతం పోటీలేని ఎం.ఎల్‌.ఏ గా ఉన్నాడు. 
(ఒక్క క్షణం నిట్టూర్చి) నాక్కూడా నాయిన పోయాక... సి.ఎం.గారు పిల్చి మరీ టికెట్‌ 
ఇస్తానన్నారు. నా దురదృష్టం! నాకు దాని అనారోగ్యం వల్ల హైదరాబాదు, బెంగుళూరు, మద్రాస్‌ 
ఆసుపత్రుల చుట్టూ తిరగడమే సరిపోయింది. అదికూడా నన్ను ఎక్కువ ఇబ్బంది పెట్టకుండా 
దాటుకుంది. ఇవన్నీ నీకు తెలీవని కాదు. కడుపులో ఉన్న బాధ అంతే! చెప్పుకుంటే కొద్దిగైనా 
తగ్గుతుందనీ... 

మస్తాన్‌: ఒకరకంగా అదృష్టమే అనుకో! కౌసల్యమ్మ తొందరగా దాటుకుంది. ఇంకా ఉండి ఉంటే ఎంత 
బాధపడేదో మహా తల్లి! అల్లా అన్నీ మన మంచికే చేస్తాడని ఖురాన్లో చెప్పారు. నిజమేనని నాకూ 
అనిపిస్తూ ఉంటుంది. ఇప్పుడున్న రాజకీయాల్లో నువ్వు ఇమడలేవు. మనకు ఏమాత్రం సరిపడవు. 
విసుగొచ్చి... పేపరు చూడ్డం కూడా మానేశాను. (ఒక్క క్షణం నిట్టూర్చి) అన్నట్టు... దశరథా! నీ 
చిన్న కొడుకు లక్ష్మణ్‌... అంతా మీ నాన్న పోలికలతో పుట్టాడనిపిస్తిస్తుంది ఒక్కోసారి అదాటుగా 
చూస్తూ ఉంటే.. (మధ్యలో ఆపి) అదుగో మాటల్లోనే వచ్చాడు. దీర్చాయుష్ను మీ వాడికి... 
నూరేళ్ళాయషయ్యా నీకు! 

లక్ష్మణ: (Pw నుండి (వవేళిన్తూ) అంకుల్‌ ఎలా ఉన్నారు? స్నేహితులిద్దరూ ఏవో కబుర్పాడుకుంటు 
నట్టున్నారు? 

మస్తాన్‌: మా స్నేహం ఇప్పటిదా? చెడ్డీ దోస్తులం కదా! (దశరథ వేపు చూస్తూ) మీ నాన్న స్కూల్‌ ఫైనల్లో, 
తెలుగులో నాతోనే పోటీ పడాల్సి వచ్చింది. తెలుసా నీకు? 

లక్ష్మణ్‌: (జేబులోంచి ఫోన్‌ టేబిల్‌ మీద పెడుతూ) అవునవును. (నవ్వుతూ) నాకు తెలియదా అంకుల్‌! 
మీరు హైస్కూల్లో చదువుతున్నప్పుడే అల్లా శతకం” అని ఏదో వ్రాశారట. నాన్న ఎప్పుడూ 
చెబుతూనే ఉంటాడు మీ గురించి..... మీ తెలుగు గురించి (దశరథరామయ్య వేపు తిరిగి) 
నాన్నా.. అన్నయ్యకు వీసా వచ్చేసిందట. నేను బజార్లో ఉన్నప్పుడు ఫోన్‌ చేశాడు. వచ్చేవారమే 


ప్రయాణమట. ఇంకాసేపట్లో వస్తున్నాడు.. 
2 


మస్తాన్‌: నాక్కాస్తా బయట పన్లున్నాయి... మళ్ళీ కలుస్తా దశరధా!... నాయనా లక్ష్మణ్‌.... వస్తానయ్యా... 
(Rw ద్వారా నిబ్మమణ) 
లక్ష్మణ్‌: (జై అన్నట్టు మనాన్‌కు చేయి ఊవుతాడు) 
దశరథ: ఒరే చిన్నోడా..రామన్న ఇంగ్లాండు వెళ్తే మళ్ళీ వస్తాడంటావా? అక్కడే సెటిల్‌ అయిపోతాడా? 
ఏందని..... దిగులుగా ఉందిరా! అయినా ఒక్కసారి ఆలోచించి చూడు! ఇక్కళ్ళేంది 
అక్కడేముందిరా? దూరపు కొండలు నునుపు అంటారు అంతే! 
ఉ. ఇక్కడ లేని భాగ్యముల? యిక్కడలేని సుఖోపభోగమా? 
ఇక్కడ లేని యార్జనమ? యెందులకో పరదేశ యాత్ర? వీ 
డక్కడ చేయు నూడిగము లక్కడి వారికి పాదసేవలున్‌ 
చక్కగ చేయుటేగద? విచార్యమినండుగ నాదువాక్కులన్‌! 
- వినడురా నా మాట వినడు వాడు... 
లక్ష్మణ్‌: వస్తాళ్ళే నాన్నా... రాకెక్కడికి పోతాడు? అన్నయ్య ఎం. ఎస్‌.లో అమెరికాలోనే గోల్డ్‌ మెడల్‌ కొట్టాడు. 
యూనివర్సిటీకే ఫస్టు.. నెలకు ఐదు లక్షలజీతంతో వచ్చింది ఈ ఉద్యోగం. గొప్పగా డబ్బు 
సంపాదిస్తే అందర్లో నీకు మాత్రం గొప్ప కాదా! మళ్ళీ తాతపేరు గురొచ్చేలా చేస్తాడు. 
దశరథ: పేరు వస్తే మంచిదేరా... కాదనడంలేదు. అసలు... గొప్పపేరు రావడమంటే డబ్బులు 
సంపాదించడమే నట్రా? డబ్బులేనా ప్రధానం? ఇండియాలో ఆ మాత్రం ఉద్యోగం దొరకదా 
వాడికి? మీ అమ్మపోయి సంవత్సరం కూడా దాటలేదు. నా సంగతి గమనించాడా? 
ఆ.వె. కలవరించు నెపుడు కాసులు, యూరోలె! 
కన్న వారి మనసు కష్ట పెట్టు! 
భరతఖండ మన్న పనికిరాదని పల్కు 
చదువు లెక్కు వైన చవట వీడు! 
లక్ష్మణ్‌: అలా అనకండి నాన్నా. రామన్న వింటే బాధపడతాడు కదా! మీకు అన్నమీద దిగులెక్కువ నాన్నా! 
అదే అసలు కారణం. నాన్నా...... నేను మీకు అన్నిటికి తోడుంటానని చెప్తున్నా గదా! 
ఆ.వె. పొలము పనులనన్ని పూర్తిగా జేపట్టి 
కందనీక నిన్ను గాచుకొనెద! 
మాట యిచ్చు చుంటి మాతాత పైనొట్టు! ([.// వైవు చూడాలి) 
మేలు మేలటంచు మెచ్చ జనులు ! 
నేనున్నానుగదా! అన్నీ చేస్తాను. నాకు ఇంజినీరింగు అయిపోయింది కదా! ఇక్కడే దగ్గర్లో ఏదైనా 
చిన్న ఉద్యోగం చూసుకుంటాను. పొలం వ్యవహారాలన్నీ నేనే చూస్తాను. సరేనా...హ్యాపీగా ఉండు! 
దశరథ: ఏం హ్యాపీనో ఏంటో! ఇంటికి పెద్దవాడు. అలా సంవత్సరాల తరబడి విదేశాల్లో.... 
లక్ష్మణ్‌: ఉంటే? ఏమౌతుంది నాన్నా.. ఏమీ పర్వాలేదు! అన్నయ్యను వెళ్ళనీ త్‌ అన్నయ్యకు చిన్ననాటి 
నుండి ఫారిన్లో ఉద్యోగం చేయాలని ఎన్ని కలలు కన్నాడో.. ఎన్నిరాత్రులు నిద్రాహారాలు మానుకుని 
చదువే ధ్యాసగా గడిపాడో నీకు మాత్రం తెలియదా! నువ్వూ ఒక్కోసారి మేలుకొనే ఉండే వాడివి 


కదా! అన్నయతోపాటూ... ఒకటిరెండు సంవత్సరాలున్నాక మళ్ళీవచ్చేస్తాడని నేననుకుంటున్నాను. 
3 దా. టేకుమళ్ళ వెంకటప్పయ్య 


స్వర్గాదపి గరీయసీ (ఆధునిక సామాజిక పద్యనాటకం) 


దశరథ: అలా వస్తే మనకంటే సంతోషించేవాళ్ళెవరుంటార్రా! నేనప్పటిదాకా బ్రతికి ఉంటానా.. అని 
లోలోపల భయం రా... (టవలో కళ్ళు తుదుచుకుంటాదు) 
లక్ష్మణ్‌: నాన్నా! అలా మాట్లాడొద్దు! ప్లీజ్‌... ఒక్కమాట ఆలకించు! మళ్ళీ చెప్తున్నాను. 
ఆ.వె. మంచి పనుల జేసి మందికి చుట్టమై 
మసలు కొనెద నేను మాత సాక్షి! 
అడ్డు జెప్పనేల? అన్నయ్య భవితకై 
నీకు చింత లేల నేనిటుండ! 
దయచేసి అన్నయ్యకు అడ్డపడకండి నాన్నా.....ప్లీజ్‌..... 
దశరథ: అద్సరే గానీ... నువ్వు క్యాంపస్‌ ఇంటర్వ్యూలో ఉద్యోగం ఏదో వచ్చిందన్నావు. ఎక్కడో 
బెంగుళూరు లోనో పూనాలోనో ఇస్తారన్నావు. నిజం చెప్పాలంటే అది గూడా నాకు ఇష్టంలేదు. 
ఇక్కడే నా దగ్గరే ఉండిపోరాదా? మనకున్న పొలాలు, తోటలు, దొడ్డు ఫాం హవుసూ.... 
అనుభవించడానికి ఇవన్నీ చాలవంటావా? 
లక్ష్మణ్‌: సరే నాన్నా! ఆలోచిస్తాను. ఇదేం మరీ పల్లెటూరేం కాదుగదా! చిన్న టౌనే కదా! ఇక్కడే నలుగురికి 
ఉపయోగపడే పనేదో చేసుకుంటాను సరేనా?. నేను ఇక్కడ ఏమి చేస్తే బాగుంటుందో కాస్తా 
ఆలోచించుకోనీ.. నీకు చెప్పకుండా ఏమీ చెయ్యను సరేనా? 
దశరథ: ఒరే! అబ్బుల్‌ కలాంగారు అంత చదువు చదివి ఎందుకిక్కడ ఉండిపోయాడంటావు ఎప్పుడైనా 
ఆలోచించాడా? రాముడు. 
ఆ.వె. జనని జన్మభూమి జగతికే ఘన మౌను 
పరమ పావనమ్ము భరత భూమి! 
అచట నున్న వార లగచాట్లు పడుచుంద్రు 
పేరు కొరకె వారి పెద్ద నటన! 
మనదేశంలోనే పనిచేస్తే అక్కడికంటే రెండు, మూడు లక్షలు తక్కువ వస్తాయి. నిజమే! అయితే 
ఏమైందంటావు? మొన్న వాడెవరూ.... వాడు.... వాడు....ఆ.. మా మావ చిన్నకొడుకు.. 
అమెరికాలో చదువుకుంటూ.. అక్కడ పెట్రోల్‌ బంకుల్లోను, హోటళ్ళల్లో కప్పులు గడుగు 
తున్నాడంట! ఆ ఏడుపేదో ఇక్కడే ఏడవొచ్చుగదా... పేరు గొప్ప ఊరుదిబ్బ అంటే ఇదే గదట్రా.. 
చిన్నోడా.. 
లక్ష్మణ్‌: నాన్నా..ఎవరి ఇష్టం వాళ్ళది. మనకెందుకు? ఇలాంటి విషయాలు అందరికీ చెప్పకు! మీ మావ 
పరువు తియ్యొద్దు. వాళ్ళ వాళ్ళు వింటే బాధ పడరా చెప్పు! వాడిబతుకేదో వాడు బతుకుతున్నాడు. 
మనకెందుకు చెప్పు? (RW వైపు చూన్తూ, అడుగో అన్నయ్య వచ్చేశాడు. 
రామరాజు :( నుండి ప్రవేశిస్తూ సంతోషంగా) నాన్నా వీసా వచ్చేసింది నాన్నా. (తమ్ముడి వైపు తిరిగి) 
ఏరా నాన్నకు చెప్పావా? అన్ని విషయాలూ.. ఎంత భయపడ్డానో వీసా వస్తుందో...... రాదో..... 
ఏమిబ్బందులు పెడతారో.. అని.. 


దశరథ: సరే! (అని ముభావంగా ఉండిపోతాడు) 
రామ: (రాము తండ్రి కూర్చున్న కుర్చీ వెనుక వైవుకు వెళ్లి లక్షణ్‌ ను సైగబేసి ఏమైందని అడుగుతాడు. 
లక్ష్మణ్‌ నాన్న బాధపడుతున్నాదని సైగ చేస్తాడు. వెంటనే ముందుకు వచ్చి తండ్రి కాళ్ళ 
వద్ద కూర్చుని) నాన్నా. ఎందుకింత దిగులుగా ఉన్నావు? ఏమైంది? నేను ఇంగ్లాండు వెళ్తే 
ఎందుకింత దిగులు నీకు? 
దశరథ: (దుఃఖవూరితంగా) ఒరేయ్‌ రాముడూ.. మీ అమ్మపోయి సంవత్సరంకూడా కాలేదు. నువ్వు 
దేశాలు పట్టుకుని వెళ్ళిపోతానంటే బాధగా ఉండక సంతోషంగా ఉంటుందట్రా? ఇకృల్లో 
ఉండిపోరాదట్రా... (భుజాన ఉన్న కందువాతో కళ్ళు తుడుచుకుంటాడు) 
రామ: నాతో చదువుకున్నవారంతా వెళ్తున్నారు నాన్నా...నేను వెళ్ళకపోతే ఎంత అవమానంగా ఉంటుంది 
చెప్పు? నువ్వెందుకింత ఫీలవుతున్నావో అర్ధం కావడంలేదు నాన్నా! ఇండియాలో ఉన్న పద్ధతులు 
నాకు గిట్టడంలేదు నాన్నా! అన్నిటికీ అడ్డంకులే నాన్నా ఇక్కడ. టాలెంటు ఉన్నా పైకి రానివ్వరు 
అనేక గొడవలు. ఇండియాలోని ఉద్యోగ విధానమే నచ్చలేదు నాకు. 
మ. కులమున్‌ బట్టి మతమ్ముబట్టి చదువుల్‌ కొండాడు నుద్యోగముల్‌ 
కొలువై భిన్న కులాల ధీబలము సంక్షోభింప కౌటిల్యతన్‌ 
లలిచట్టమ్ములు చుట్టుచున్న మనదౌ రాష్ట్రాల వాసమ్మునన్‌ 
నిలువన్‌ ధర్మమ? గౌరవాదరములన్‌ లెక్కింపుమా? తండ్రిగా! 
దశరథ: తప్పురా రాముడూ... రిజర్వేషన్లు గవర్నమెంటువారు పెట్టింది అన్ని కులాలను పైకి తీసుకుని 
రావడం కోసమే కదా! మీ తాతగారు కూడా అలా ఉన్నప్పుడే దేశం బాగుంటుంది అనేవాడు 
ఆరోజుల్లో. దాన్ని తప్పు పట్టకూడదు రాముడూ.. మీ ఇద్దరూ నాకు రెండుకళ్ళ లాంటివారు. నా 
ప్రక్కన ఎవరు లేకపోయినా భరించలేనురా! ఇద్దరూ ఇక్కడే ఉండాలని నా కోరిక. 
రామ: నాకా... పొలం పనులేమీ రావు కదా నాన్నా.. నాకవి గిట్టవు కూడా... ఇండియాలో ఉద్యోగం అంటే 
లక్ష రూపాయల జీతం వస్తే గొప్ప. అందుకని... 
లక్ష్మణ్‌: అందుకని... రెండు మూడు సంవత్సరాలు ఉండి వచ్చేస్తాడులే నాన్నా. బాధపడకు... 
దశరథ: నువ్వాగరా చిన్నోడా... నమ్మమంటావా పెద్దోడా! అక్కడ పరిస్థితులు అనుకూలంగా ఉంటే అక్కడే 
ఉండిపోతానని నీ స్నేహితుడు పెద్దిరెడ్డి కొడుకు గోపాలంతో అన్నావట... 
రామ: (తనలో) గోపాలంగాడో తింగరి వెధవ. ఎక్కడ ఏం మాట్లాడాలో తెలీదు. (ప్రకాశంగా) వచ్చేస్తాను 
నాన్నా...నన్ను నమ్ము.. ఈలోపు వీడున్నాడు కదా. చిన్నప్పటి నుండి పొలానికి నీతో పాటూ 
వచ్చేవాడు. తమ్ముడు పొలం పనుల్లో సహాయం చేస్తాళ్ళే! అన్నిటికి దిగులు పడ్డం మానెయ్యి 
నాన్నా... 
దశరథ: మనదేశాన్ని వదిలి పెట్టి డబ్బులకోసం పరాయి దేశాల్లో కష్టపడడం ఎందుకు చెప్పు? ఇక్కడ నీకు 
ఏం తక్కువ? మీ ఇద్దరికి రెండు కార్లున్నాయి. కావాలంటే ఇంకోటి కొత్తది కొనుక్కో, ఒక్క మాట 


వింటావా? 
దా. టేకుమళ్ళ వెంకటప్పయ్య 


స్వర్గాదపి గరీయసీ (ఆధునిక సామాజిక పద్యనాటకం) 


రామః 


ఉ. భారత దేశమే మనకు భవ్యత గూర్చెడి కర్మభూమిరా! 

గౌరవ మిచ్చునీకిదియె కాసుల కెప్పుడు లొంగిపోకుమా! 

దారులవెన్నియో గలవు! తద్ధనమార్దన చేయనన్న పూ 

ర్లారస పూర్ణకుంభకుచలక్త మరంద వసుంధరన్‌ గనన్‌! 

ఒక్కసారి ఆలోచించి చూడు... 
(కొంచెం కోపంగా) ఎంతచెప్పినా నీ కర్ణం కాదు నాన్నా! మీ పాతకాలం వాళ్ళంతా ఇంతే! 
చాదస్తం..... కనీసం అర్దం చేసుకోడానికి కూడా ప్రయత్నించరు. అందరూ ఎదుగుతుంటే నన్ను 
మాత్రం ఇక్కడే మరగుజ్జులా ఉండిపొమ్మంటావు. మన దేశంలో ఏముంది చెప్పు? ఇక్కడ! దుమ్ము 
ధూళి... మట్టీ..బురదా.. పేడా.. పెంటా తప్ప! ఆ మట్టిపిసుక్కునే పనులు నేను చెయ్యలేను. పోనీ 
ఇక్కడే ఉద్యోగం చేద్దామంటే డబ్బులు రావు. అందరూ నాలుగైదు లక్షల జీతం తీసుకుంటూ ఉంటే 
నన్ను ఇండియాలో వేలతో సరిపెట్టుకోమంటావు. ఎలా నాన్నా నీతో 

ఆ.వె.భరతఖండ మంత బాధల పర్వమే! 

కాసులీయనట్టి కంపెనీలు! 

లండనందు నాకు లక్షల జీతమ్ము 

పిచ్చి వాడ నగుదు నిచ్చటున్న! 


దశ: తప్పురా పెద్దోడా.. తప్పు. నేను.. ఆ మట్టి పిసికడంవల్లనే నువ్వు ఇంత చదువు చదివావు తెలుసా? 


లక్ష్మణ్‌: 


ఈ నేల పవిత్రం. ఈ గాలి పవిత్రం. ఈ నీరు పవిత్రం. మనదేశాన్ని తూలనాడడం నీకు తగదురా 
పెద్లోడా... 

ఆ.వె.మరువ రాదు నీవు మనజన్మ భూమిని 

తల్లి వంటి మట్టి! తగదు తెగడ! 

నమ్ము కొన్న వారి కమ్మగా దీపించు 

పంచ భూతములివి భక్తి మొక్క 
అన్నయ్యా... నాన్నా... ఆగండి! దయచేసి ఆవేశ పడకండి. (అన్న వైపు తిరిగి) నాన్నకు మొదట్లో 
కొంచెం బాధగానే ఉంటుంది. అర్ధం చేసుకో.. నువ్వు వెళ్ళి ప్రయాణ ఏర్పాట్లు చేసుకో .... నేను 
సర్ది చెప్తాను సరేనా! 


రామ: ఆయనకు అర్థం కావడంలేదు లక్ష్మణా!. వాళ్ళ మావయ్య వాళ్ళబ్బాయి ఎన్ని బాధలు పడి అక్కడ 


ఎం.ఎస్‌. చేస్తున్నాడో తెలుసా? ఎందుకోసం అంటావు? 
ఆ.వె. మంచి జీవితంబు, మనసైన జీతమ్ము 
వదల గాక! నేను వదల లేను! 
నమ్మకమ్ము లేదె? నాన్నకు జెప్పుమా! 
కొడుకు సుఖము నెపుడు కోరుకొనడు! 
ఎంత చెప్పినా అర్ధం చేసుకోని వాళ్ళకు చెప్పడమూ వేస్టే... 
(అని కోపంగా [1 లోకి వెళ్ళిపోతాడు) 
6 


దశరథ: అవునురా! ఇంతకష్టపడి పెంచి పెద్దజేసినందుకు నాకు ఎంత పెద్ద సర్టిఫికేట్‌ ఇచ్చాడో చూశావు 
గదా! చిన్నోడా...నేను వాడి సుఖం కోరుకోవడంలేదని అంటున్నాడు... (తువాలుతో కళ్ళు 
తుదుచుకుంటుంటుందగా, 

లక్ష్మణ్‌: నాన్నా. అన్నయ్య కోపంతో అలా అంటున్నాడు కానీ నిజంగా నీమీద ప్రేమ లేకనే అంటావా? 
బాధ పడకు! తన ఇష్టపూర్తిగా వెళ్ళనీ. దీన్ని ఇంకా పెద్దది చెయ్యకు నాన్నా..ప్లీజ్‌.....నేనున్నాను 
కదా...నీ యిష్టప్రకారమే చేస్తాను సరేనా? 

దశరథ: వాడిష్టం వెళ్ళమను....ఇంక నేను మళ్ళీ మళ్ళీ చెప్పను... వాడికేది మంచనిపిస్తే అదే చేయమను... 
(తుండుతో కళ్ళు తుడుచుకుంటూ ఉండగా, లక్ష్మణ్‌ తండ్రి కాళ్ళ దగ్గర, మోకాళ్ళపై కూర్చొని 


తండ్రి కాళ్ళు పట్టుకుని తలఅద్దంగా తిప్పుతూ బాధపదొద్దని సైగ చేస్తూ ఉండగా... ఇద్దరూ ఒకరి 
మొవోలు ఒకరు చూనుకుంటూ ఉండగా....) 


(యవనిక వ్రాలును) 


డా. టేకుమళ్ళ వెంకటప్పయ్య 


స్వర్గాదపి గరీయసీ (ఆధునిక సామాజిక పద్యనాటకం) 


ద్వితీయాంకము 
(తెరలేవగానే (ప్రథమాంకం లాగే అదే ఇల్లు. దళరథరామయ్య, మస్తాన్‌ వరమవదసోవానవటం 
ముందేనుకుని ఆడుతూ ఉంటారు) 
దశరథ: కాసుకో మసాన్‌..... ఇప్పుడు చూడు.... (బేతిలో ఉన్నవొచికలు ఆడించి వేస్తాడు) నాలుగు. 
(పటంపై) ఒకటి.. రెండు... మూడు... నాలుగు... (అని లెక్ళపెట్టి జరువుతూ) 
అయ్యో... చిన్నపాము మింగిందే! నా జీవితంలో పాములు మింగడమే కానీ నిచ్చెనలు ఎక్కే 
అదృష్టం ఉందా అసలు... నువ్వెయ్‌.. (వాచికలు యిన్తాదు, 
మస్తాన్‌: (పొచికలు ఆడించి వేస్తాడు) రెండు... ( లెక్టుపెట్టి జరువుతూ) చూసావా ఛోటా నిచ్చెనొకటి 
యెక్కేశాను. 
దశరథ: ఈసారి చూద్దాం (పాచికలు వేసి) మూడు. (జరువుతూ) హమ్మయ్య. (సంతోషంగా) ఎంత పెద్ద 
నిచ్చెన ఎక్కానో చూడు! బడా నిచ్చెనేనోయ్‌ మస్తాన్‌! 
మస్తాన్‌: నీకెప్పుడూ అదృష్టమే దశరధా.. కాకపోతే ఆ కౌసల్యమ్మ లేని లోటు తప్ప... ఇద్దరూ నీకు కొడుకులే 
పుట్టారు. నాకిద్దరు ఆడపిల్లలు. వాడు జిలాని ముందు పుట్టాడు కాబట్టి కొంతైనా ఊరట. 
చెప్పాలంటే నాదే దురదృష్ట జాతకం. నీ దయవల్ల పొలాల్లో సూపర్వైజర్‌.. అంటూ ఏదో ఒక పని 
యిచ్చి మాకుటుంబాన్ని పోషిస్తున్నావు గాబట్టే.... 
ఆ.వె. తిండి కెపుడు నేను దిప్పల బడకుండ 
గాచు కొనెడి దోస్తు ఘనము నాకు 
పొలము పనుల యందు పొరబాట్ల నెంచక 
ధాన్యమిచ్చు నట్టి దయకు శరణు! 
దశరథ: దయ.. శరణు లాంటి మాటలనకు మస్తాన్‌....పని చేస్తున్నావు..... డబ్బులిస్తున్నాను.... అంతే! 
ఇంక పొరబాట్లంటావా ప్రతి మనిషికి సహజమే! ఎవరు మస్తాన్‌ వచ్చేది ? చూడు... (RW 
వేపు బయటకు చూస్తాడు) 
లక్ష్మణ్‌: (౧ ద్వారా ప్రవేశం) అలాగే అన్నయ్యా! అలాగే! బై.. (నవ్వుతూ వాళ్ళ నాన్నవైవు చూస్తూ) కోపమా? 
చాలా మటుకు తగ్గిపోయిందిలే.. అలాగే... బై.. 
దశరథ: పెద్దోదేనా? నాకేం కోపంరా... ఉద్యోగంలో చేరాడా? అక్కడ వసతి అదీ... 
మస్తాన్‌: డబ్బులుండాలేగానీ.... అక్కడ దేనికీ దిగులుండదు. నువ్వేమాట్లాడొచ్చుగా అయ్యా.. మీ 
పెద్లోడితో ఫోన్లో.... 
దశరథ: నాకీ ఫోన్లుసరిగా వినబడిచావవు. ఇవొచ్చాయి గదా.. ల్యాండ్‌ లైన్‌ పీకించేశారు. చెప్పరా 
చిన్నోడా... ఏమన్నాడూ... 
లక్ష్మణ్‌: ఉద్యోగం బాగానే ఉందట కాకపోతే పని చాలా ఎక్కువ. రోజులు 10-12 గంటల పనట. 
(నవ్వుతూ అంత డబ్బులిచ్చేటప్పుడు ఆ మాత్రం పని చేయించుకోరా అని తనకుతానే సర్ది 


చెప్పుకుంటున్నాడు అన్నయ్య. ( 


దశరథ: మనదేశం వాళ్ళకు ఆ దేశాల వాళ్ళు, నాలుగు రూపాయలిచ్చి నలభైరూపాయల పని చేయించు 
కుంటారు. 
ఉ. లండనుచేరి సోదరుడు లక్షల పైకము చేతికందగన్‌ 
దండుగ మారి స్నేహముల, దారిని దప్పిన, నేది దిక్కురా? 
తిండికి లేనివానిగను తిప్పలు దేనికి? పట్టువీడకన్‌ 
పిండెద రచ్చటన్‌ జనులు, ప్రేముడి జూపక భారతీయులన్‌! 
ఈ వయసులో చేతిలో డబ్బులాడుతూ ఉంటే దుర్వసనాలు అలవాటౌతాయని నా భయంరా 
చిన్నోడా! 

లక్ష్మణ్‌: అవేమీ ఉండవు గానీ..అనవసరంగా భయాలు పెట్టుకో వద్దు నాన్నా. అయినా చేసే పని 
అన్నయ్య కిష్టమైన పనేగదా! ఎన్నిగంటలైనా చేస్తాడు. ఇష్టంలేనప్పుడు, అక్కడ సమస్యలేమైనా 
ఉంటే... అన్నయ్యే వచ్చేస్తాడులే నాన్నా! హాయిగా ఉండు! 

మస్తాన్‌: మీచిన్నోడు చెప్పింది భేషైనమాట! బాగాలేకపోతే అక్కడెందుకుంటాడు చెప్పు? దిగులుపడకు. 
ఈ చిన్నోడుఎప్పుడుతిన్నాడో ఏమో! అన్నం పెట్టించు మొదట. వంటమనిషి లోపలుందా? (ఏదో 
గుర్తొచ్చినట్టు లేచి నిలబడి, బుర్రగోక్ళుంటూ) అవునూ... మా వీబీ ఏదో తెమ్మని చెప్పిందీ.. 
ఏందబ్బా అదీ...మరచిపోయానే... ఈ ఆటలో పడి. వస్తా..దార్లో యాదికొస్తుందో లేదో చూడాల! 
రాకపోతే భజనే ....ఇంట్లో.. వెళ్ళొస్తా దశరధా! (2 ద్వారా వెళ్తాడు) 

దశరథ: రేపు పెందలకాళ్లే వచ్చెయ్‌. పొలానికి బోవాల. అది సరే! ఏందిరా చిన్నోడా ఎక్కడికి 
బొయినావు ఇంతసేపూ... 

లక్ష్మణ్‌: నేను ఉద్యోగంలో చేరబోవడంలేదని క్యాంపస్‌ ఇంటర్వ్యూ కంపెనీ వాళ్ళకు ఉత్తరం రాసిపదేసి 
వచ్చాను నాన్నా... 

దశరథ: చానా ఆనందంగా ఉందిరా... హాయిగా నాతో పాటూ ఉండు 

లక్ష్మణ్‌: ఉంటాను నాన్నా... మరి... మనకు ఈ ఊరిమొదట్లో ఐదెకరాల భూమి ఉంది కదా! 

దశరథ: అవును! దాన్లో ఖరీఫ్‌ పంటని... మొక్కజొన్నేశాం కదా! రేపోమాపో కాపుకొస్తుంది. ఆ తర్వాత 
అక్కడ ఏం వేద్దామని నీ ప్లాను? 

లక్ష్మణ్‌: ఏమీ వెయ్యను నాన్నా! చెప్పేది విను! 

దశరథ: మరి? 

లక్ష్మణ్‌: నాన్నా... ఈవూళ్ళో హైస్కూలు వరకూ చదివి... పదోతరగతి పాసై కొందరు... తప్పి 
కొంత మంది... ఊరకే రచ్చ బండలమీద పేకాట, పులిమేక ఆటలాడుకుంటున్నారు గదా! 
కొందరికైతే పొలం పుట్రా కూడా లేదు. పనీబాట లేదు కదా! సోమరిపోతుల్లాగా.... 
నాన్నా..... ఎంత బాధనిపిస్తుందంటే... కొందరు కల్లుపాకల్లో కాలం గడుపుతున్నారు తెలుసా? 
ఏంపన్లురా ఇవి అంటే... కాస్తో కూస్తో చదువుకుని వ్యవసాయం చేయలేమని, వ్యవసాయ పనులు 


గాకుండా వేరే వనేద్దైనా ఉంటే చేస్తామని నామోషీ ఛీలవుతున్నారు నాన్నా! 


9 డా. టేకుమళ్ళ వెంకటప్పయ్య 


స్వర్గాదపి గరీయసీ (ఆధునిక సామాజిక పద్యనాటకం) 


దశరథ: దానికి మనమేమి చేయగలము? వాళ్ళ కర్మ? వాళ్ళ తాతతండ్రులు చేసిన కులవృత్తులు 
శుబ్బరంగా చేసుకోవచ్చుకదా! సోంబేరుల్లాగా తిరక్కపోతే... 
ఆ.వె. చూడ నేటి యువత జాడలే చిత్రమ్ము 
వారి బాగు జేయ వల్లగాదు! 
చేతి పనుల వదలి చిత్తమ్ము మనురీతి 
పనియు పాట లేక బ్రతుకు చుంద్రు 
లక్ష్మణ్‌: అదేనాన్నా! నేను చెప్పబోయేది కూడా! కొంచెం వింటే అర్దమౌతుంది. 
ఉ.సోమరిపోతులై యువత చూడగ చూడగ  త్రాగుబోతులై 
యేమియు జేయలేక మరి యీగతి బొందుట మేలె యూరికిన్‌? 
కామపు జూపులన్‌ గనుచు గన్యల తోడను బూతులాడగన్‌ 
సేమము కల్లునే చెపుమ? శీఘ్రమె యీగతి మాన్సగావలెన్‌! 
దశరథ: అవు[న్రో..ఆమాటా నిజమే... మొన్న పక్కూరివాళ్ళు వాడెవడూ...ఆ..కోదండయ్య కొడుకుని 
కొట్టడానికొచ్చారట మనూరి పోరంబోకులను. వాళ్ళూరి ఆడకూతుర్లను ఏదో అన్నాడని... 
సరేగానీ..... ఏం చేస్తే వాళ్ళు మారతారంటావు? నాకింకా పూర్తిగా అర్హమవ్వలేదు. నువ్వు 
చెప్పదలుచుకున్నదేమిటో... | 
లక్ష్మణ్‌: అందుచేట నేను ఆ భూమిలో 


సీ, ఐ.టి.ఐ. నొకదాని - యచ్చట నిర్మించి, 
చేరబిల్వ యువత చెప్పరడ్డు ! 
ఊరకే గాదని - యుపకార వేతన 
మిచ్చిన వారంత మెచ్చి చేరు ! 
నాకు నిన్ననెదోచె - నవ్యమౌ యోచన 
సమ్మతమ్మును నిమ్ము చాలు నాకు! 
ఒప్పుకొన్న యెడల నూరంత హర్షంబె! 
తాతయ్య పేరిడ తలచి తేను ! 
మొదట్లోనే అన్ని కోర్సులు కాకుండా పదో తరగతి తప్పిన వాళ్ళ కోసం ప్లంబింగు, 
వెల్లింగు, ట్రాక్టర్‌ మెకానిక్‌ లాంటివి, పది పాసైన వాళ్ళు ఫిట్టర్‌, టర్నరు, మిషనిస్టు కోర్సుల్లాంటివి 
ప్రారంభించవచ్చు. వాళ్ళకై వాళ్ళు స్వంతంగా ఏదైనా షాపులు పెట్టుకోని పని చేసుకునే విధంగా 
ఉండేట్టు చేయాలి. 
దశరథ: ఓహో... అర్ధమైందిలే... 
ఆ.వె. ఊరి బాగు కోరు ఊసులకెప్పుడు 
అడ్డు జెప్ప బోను హవము సాక్షి! 
ముందు కడుగు వేయ ముదమౌను నాకెంతొ 
సుబ్బతాత నీకు శుభము లిచ్చు! (wలో ఉన్న వాళ్ళ నాన్న ఫొటోకు దజ్ఞం పెట్టుకుంటాడు 
10 


అక్కడ పాలిటెక్నిక్‌ లాంటిది పెడతావన్నమాట. నువ్వు అలా అనుకునే పనైతే అక్టోబర్‌ నాటికి 
మొత్తం పొలం పన్లన్నీ పూర్తయిపోతాయి. షెడ్లు వేసుకోవాలన్నా ౩-4 నెల్లు పడుతుంది. వచ్చే 
సంవత్సరం బళ్ళు తీసేటప్పటికి మొదలుబెట్టుకోవచ్చు.. మళ్ళీ ఈ వూళ్ళో ఆ విధంగానైనా 
మీతాతగారి పేరు మళ్ళీ వినబడుతుంది. చాలా సంతోషం. 
లక్ష్మణ్‌: ఈ పారిశ్రామిక శిక్షణా కేంద్రంలో శిక్షణ పొందే విద్యార్థులకే కొంత ఉపకార వేతనం ఇచ్చి 
వ్యవసాయ పనిముట్లు అవీ.. చౌకధరల్లో తయారు జేసి మార్కెట్లో అమ్మొచ్చు నాన్నా! 
దశరథ: చాలా బాగుంది నీ ఆలోచన. కానీ పిల్లలందరూ దీనిలో చేరతారాంటావా? ముఖ్యంగా ఈవూరి 
సోంబేరి యెదవలు. 
లక్ష్మణ్‌: నేను కొంతమందితో ముందే మాట్లాడాను. చాలామంది సరేనన్నారు. అలాగే ప్రక్క ప్రక్కన ఉన్న 
ఊళ్ళవాళ్ళను కూడా వాళ్ళతెలివిని బట్టి నిదానంగా చేర్చుకుందాం. మొదట కొంత మంది 
చేరారంటే చాలు. మిగతా వాళ్ళు.... వాళ్ళంతట వాళ్ళే వస్తారు నాన్నా!. 
దశరథ: సరేరా! గవర్నమెంటులో కూడా.. మీతాత పేరు చెబితే కాదనే వాళ్ళు ఉండరు. ఇట్టాంటి స్కూలు 
బెట్టాలంటే లైసన్సులు అవీ కావాలేమో కదా! 
ఆ.వె. నీదు తాతకున్న నేస్తులు, శిష్యులు 
గంపెడంత మంది గలరు పుత్ర! 
కోర నీవు వారు గొండంత యండయె 
సాయ మీయ గలరు సత్య మయ్య! 
మీ తాత ఫొటో ఒకటి పర్సులో పెట్టుకుని వాళ్ళకు చూపించు చాలు. మీ తాత పవరేంటో నీకే 
దెలుస్తుంది. అవని పనంటూ ఉండదు. 
లక్ష్మణ్‌: సరే నాన్నా! 
దశరథ: అదిసరేగానీ చిన్నోడా..మీ అన్న పనిజేసే కంపెనీ పేరేందిరా? ఎవరైనా మీ పెద్దోడేం జేస్తున్నాడంటే 
చెప్పాల కదా.. 
లక్ష్మణ్‌: వాళ్ళ కంపెనీని రాయల్‌ డిజైన్స్‌ సాఫ్ట్వేర్‌ అంటారు నాన్నా. ఆ కంపెనీ యుద్దాల్లో వాడే తుపాకులు, 
ఇంకా యుద్ద సంబంధమైన డిఫెన్సు ఆయుధాలను, క్షిపణులు మొదలైనవి వాళ్ళు డిజైన్‌ చేస్తే 
గవర్నమెంటు వాళ్ళు ఆ డిజైన్లను కొనుకోని, స్మాట్యాండ్లో గవర్నమెంటు కంపెనీల్లో ఆ 
ఆయుధాలను రహస్యంగా తయారు చేసుకుంటారట. మొత్తం గవర్నమెంటే కొనుక్కుంది కాబట్టి 
డబ్బుల సమస్యే ఉండదట. 
దశరథ: అందులో మీ అన్నయ్య చేసే పనేందిరా? 
లక్ష్మణ్‌: అన్నయ్య అమెరికాలో ఎం.ఎస్‌. చేసేటప్పుడు క్రొత్తరకం తుపాకీ డిజైన్‌ చేసే ప్రాజెక్టు ఒకటి 
చేశాడు కదా..ఆ పని చూసి మెచ్చుకోని ఇంగ్లాండు వాళ్ళు ఐదు లక్షల జీతంతో క్యాంపసులో 
సెలెక్టు చేసుకొన్నారు. 
దశరథ: అంటే అదేదో రష్యావాళ్ళు కనిపెట్టిన తుపాకీ కంటే, ఇంకా గొప్పదా? రాముడు కనిపెట్టింది? 
11 డా. టేకుమళ్ళ వెంకటప్పయ్య 


స్వర్గాదపి గరీయసీ (ఆధునిక సామాజిక పద్యనాటకం) 


అయినా ఈ తుపాకుల గోలేందిరా చిన్నోడా! 
శా.క్రూరాస్త్రంబది భీకరాస్తమది యుక్రోషోగభీభత్సదు 
ర్వారోరుప్రచలత్మరాళవిషకీ లాభీ లదుష్టాహిసా 
కారాస్త్రంబది హింసశస్తమది భాగ్యాశన్‌ తుపాకిన్‌ దయా 
కారాత్ముండగువీడు తానెటుల హస్తాబ్దమ్మునన్‌ జేకొనున్‌ 
లక్ష్మణ్‌: ఓహో.. నీ అనుమానం, భయం నాకర్థమైంది నాన్నా! రామన్నపని డిజైన్‌ చేయడం వరకే! 
పట్టుకోవాల్సిన పని లేదు. వాడాల్సిన పనీ లేదు. రష్యావాళ్ళు కనిపెట్టిన తుపాకీ పేరు ఏ.కే 47. 
చాలా యేళ్ళక్రితం కనుకున్న తుపాకీ అది. నాలుగు కేజీల బరువు. కానీ అన్నయ్య కనుక్కునది 
తక్కువ ధర, బరువు కూడా చాలా తక్కువ. దానికంటే మంచిది. ఒకసారి నొక్కితే రెండు రెండు 
బులెట్లు ఒకేసారి దూసుకెళ్తాయని, ఎంత దూరంలో ఉన్నా మిస్‌ కాదని చెప్పాడు. కాకపోతే ఇంకా 
ప్రయోగ దశలోనే ఉందన్నాడు. స్మాట్లాండ్‌ యార్గుకు పంపారట.. ఫైనల్‌ అవలేదు ఇంకా... చాలా 
మార్పులు చేర్పులు అవసరమని వాళ్ళు అన్నారట. 
దశరథ: ఒహో....రాముడు ఆయుధాలు పట్టుకోకుండా ఉండేపనైతే నాకేం భయంలేదులే! మరి... వాళ్ళు 
రాముడు గనిపెట్టింది సరేనంటే ఇంకా ఎక్కువ డబ్బులిస్తారంటావా? 
లక్ష్మణ్‌: తెలీదు నాన్నా... పేటెంట్లనీ అవనీ ఇవనీ..... ఏవో ఫార్మాలిటీలు ఉంటాయి. మొత్తానికి అన్నయ్య 
(శ్రమకు తగిన గుర్తింపు ఇచ్చే మంచి కంపెనీ అని అన్నాడు. 
దశరథ: వాడుచదువులో మొదటినుంచీ ఫస్టుగా వచ్చేవాడు రా.. ఇండియాలో ఉంటే బాగుండేది.... వాడి 
తెలివితేటలు మనదేశానికి కాకుండా వేరే దేశాల వాళ్ళకు ఉపయోగపడుతున్నాదన్నదే నా బాధ! 
అట్టాంటి కంపెనీ ఒకటి మనదేశంలోనే పెట్టుకోవచ్చుగదా! వాడి నీడన నలుగురు కుర్రోళ్ళు కూడా 
బతుకుతారు కదరా! 
లక్ష్మణ్‌: ఇండియాలో గుర్తింపు లేదని అన్నయ్యంటాడు. నువ్వేమే ఇక్కడే ఉండాలంటావు? ఒక లక్ష 
రూపాయ లిస్తే మహా గొప్ప! అదిగూడా కాకుండా, కంపెనీ పెట్టాలన్నా రెండు మూడేళ్ళ 
అనుభవమన్నా కావాలగదా నాన్నా! 
దశరథ: పేరు రావడం అంటే డబ్బులు సంపాదించడమొకటేన ట్రా! అబ్బుల్‌ కలాం ఎంత గొప్ప పేరు 
తెచ్చుకున్నాడు? రాష్ట్రపతి కూడా అయినాడు. ఆయన ఇక్కడే ఉద్యోగం చేశాడు కదా! 
ఆ.వె. బ్రహ్మ చారి గానె బ్రతుకంత గడిపెను 
విత్త మనిన తాను వెరపు జూపె 
మిడిసి పడని తాను “మిస్పైలు” మ్యానురా! 
వాని కంటె ఘనత వచ్చు నటర! 
అంత పెద్ద పెద్ద పదవులలో పని చేసిన ఆయన ఆస్తిపాస్తులేమిటో తెలుసా? 
ఆ.వె. రాష్ట్రపతిగ తాను రాణించె నెంతయో 
కూడ బెట్ట లేదు కొంచె మైన... 
వీణ పుస్తకములె విత్తంబు, సంపదై 
గడిపె జీవితమును ఘనము గాను! 


లక్ష్మణ్‌: నీవు చెప్పేదంతా నిజమే నాన్నా..నేను ఒప్పుకొంటాను కానీ నా మాట కూడా విను నాన్నా! 
ఉ. గౌరవ చిహ్నమౌ! నిపుడు కాసుల నెక్కువ గూడబెట్టినన్‌ 
తీరని దాహమీ ధనము! దేశము వీడుట గొప్పకార్యమై, 
చేరుచు సాఫ్టువేరు పని, జేయరు వేరగు నన్యచింతనల్‌ 
తీరును గాంచి మీరు మరి.. దీవెన లిచ్చిన గౌరవమ్మగున్‌! 
దశరథ: నిజమేరా.. అంతకంటే చేసేది మాత్రం నేం చేయగలిగిందేముందీ... 
ఆ.వె. రెక్కలున్న పిట్ట చిక్కునా.. చేతికి? 
నెగిరి పోవు నెప్పుదెక్కడైన 
కాళ్ళు జాచి నాడ గాటికి నేడింక 
మీరు జెప్పు మాట మీర రాదు.. 
లక్ష్మణ్‌: అలా ఎందుకనుకుంటావు నాన్నా. లోకం తీరు గమనించమంటున్నాను. అబ్బుల్‌ కలాం కున్నంత 
మానసిక స్థితి అందరికి ఉండదు. అలాంటి వాళ్ళు లోకంలో కోటికి ఒకరే ఉంటారు. అమెరికాలో 
పెద్ద పెద్ద కంపెనీల సీ.యీ.ఓ లంతా ఇండియా వాళ్ళే తెలుసా? అవన్నీ నువ్వు చెప్పినట్లు మన 
దేశానికి గౌరవమే కదా! 
సీ,భారతీయులనగ ధీరుల మనిపేరు 
దేశదేశములందు తిరుగు లేదు! 
జాతీయ జెండాను జగతిలో నెగురంగ 
స్ఫూర్తిని నింపిన శూరులున్న 
ఖండమ్ము మనదని గర్వమ్ము జెందంగ 
ఘనులైన మనవారు గలరు నాన్న! 
యోచన జేయంగ నోర్మిగా నన్నయ్య 
పథమును మెచ్చంగ! ప్రార్థ నిదియె! 
ఆ.వె. ఉడుకు రక్తమందు నుచ్చనీచంబులు 
కనగలేరు జనులు గరిమ నెపుడు! 
వయసు బెరిగి నంత వచ్చును పక్వంబు 
నిండు మనసు తోడ నేడు గనుము! 
ఈ కోణంలో కూడా ఆలోచించమంటున్నాను నాన్నా! 
దశరథ: కాదురా... మనదేశంలో ఉంటే బాగుంటుందనీ..... అయినా... మీ కుర్రోళ్ళతో వాదించి గెలవలేం 
లేరా...వదిలెయ్‌... సరేగానీ... ఇందాకేం జెప్తున్నానూ.. మొక్కజొన్న పీకేయగానే... నేలంతా 
చదునుచేయించి ఉంచుతా. నీవు ఈలోపు రాజధానికి వెళ్ళి ఆ కాలేజీ పెట్టడానికి కావాలసిన 
ఏర్పాట్లు చూసుకో! 
లక్ష్మణ్‌: సరే నాన్నా.. నేను కూడా రైతులకోసం కొన్ని పరికరాలు తక్కువధరలో బాగా ఉపయోగపడేవి, 


13 డా. టేకుమళ్ళ వెంకటప్పయ్య 


స్వర్గాదపి గరీయసీ (ఆధునిక సామాజిక పద్యనాటకం) 


కనిపెట్టాలని మెకానికల్‌ ఇంజినీరింగ్‌ చదివేటప్పుడు అనుకున్నాను. కొత్తరకం పొలందున్నే పరికరం 
ప్రాజెక్టుగూడా చేశాను. అందరూ ఇంజినీర్లు బాగా మెచ్చుకున్నారు కూడా! ఈ కాలేజీ ఉంటే, నా కోరిక 
కూడా తీరుతుంది. 
తే.గీ. ప్రాత పనిముట్లు, సేధ్యమ్ము, పంటతీరు 
లిట్టు లెంతకాలమ్ము? చాలింక నాన్న! 
నేను చదివిన శాస్త విజ్ఞాన గతుల 
(కొత్త పనిముట్ల సేద్యమ్ము కూర్తునయ్య! 
చేతిలో జనం ఉంటారు. పనులు చేసి పెడతారు. నలుగురికి ఉపయోగపడొచ్చు మనం. 
దశరథ: నాకెందుకో నీలో మానాన్న కనిపిస్తున్నాడ్రా.. ఆయన మనమ్మాత్రమే బతకడం గొప్పకాదు. 
నలుగుర్ని బతికించడం.. గొప్ప అనేవాడు. మస్తాన్ను నీ దగ్గరే ఉంచుకుని పోషించు! 
నమ్మకస్తుడు..... అని మేం చదువుకునేప్పుడే చెప్పాడ్రా.. అదెంత కరెక్టో ఇప్పుడర్ధమౌతోంది 
నాకు.. గొప్ప లోతైన మనిషిరా మీ తాత! నీకు కూడా అలాంటి ఆలోచనలే ఉన్నాయ్‌... 
లక్ష్మణ్‌: అంతా మీ ఆశీర్వాదం నాన్నా.. (ఒంగి పాదాలను తాకుతాడు) 
దశరథ: (లేవరా) మీ అమ్మ ఉంటే నిన్ను చూసి చాలా సంతోషపడేదిరా.. నువ్వంటే పంచప్రాణాలు దానికి 
(అని లక్ష్మణ్‌ తలపై చెయ్యివేసి ఆశీర్వదించి, పైన ఉన్న తుండుతో కళ్ళు తుడుచుకుంటూ ఉండగా) 


(యవనిక వ్రాలును) 


14 


తృతీయాంకము 
(తెరలేవగానే కాలేజీ డైరక్టర్‌ ఆఫీసురూం వాతావరణం. గోడకు ఎదురుగా “లక్ష్మణ్‌ రాజు - డైరక్టర్‌” 


అన్న బోర్డు ఉంటుంది. టేబుల్‌, నాలుగు కుర్పీలు వేసి ఉంటాయి. RW ద్వారా బయటనుండి ఆఫీసురూములోనకు 
(ప్రవేశం. [ ద్వారా ప్రిన్సిపాల్‌ రూమునుండి డైరెక్టుగా ఐ.టి.ఐ. వర్శ్‌షావు లోనికి వెళ్ళవచ్చు. లక్ష్మణ్‌ ఆఫీసులో 
ఫైల్స్‌ చూసుకుంటూ ఉంటాడు. అవ్చుడప్పుడూ వర్శిషాపులో మిషన్లశబ్దాలు వినబదుతూ ఉంటాయి. బయటనుంబీ 
కొండలాజు లోనకు ప్రవేశిస్తాడు. లక్ష్మణ్‌ గమనించకుండా ఫైల్స్‌ చూస్తూ ఉంటాడు) 


కొండ 


లక్ష్మణ్‌: 
కొండ : 


: (౯4 ద్వారా (ప్రవేశిస్తూ నవ్వుతూ) డైరక్టర్‌ గారు పనిలో ఉన్నారా.... 


(నవ్వుతూ, లేచి నిలబడి) మీరా? కూర్చోండి మావయ్యా... నేను గమనించలేదు... సారీ... 
(కూర్చుంటూ) పరవాలేదులే లక్ష్మణా! అవునూ... ఈ కాలేజీ నిన్న. మొన్న పెట్టినట్టుంది నాకు.... 
అప్పుడే రెండేళ్ళు గడిచి, చాలా మంది టవున్లో సొంతంగా షాపులుకూడా పెట్టుకున్నారు. కొంతమంది 
ఈ ఊళ్ళోనే ట్రాక్టర్లూ.. అవీ ఇవీ చాలా తక్కువ ధరలకు రిపేర్లు చేస్తుంటే నాకు ఆశ్చర్యమనిపిస్తూ 
ఉంటుంది తెలుసా.... టవున్లో వేలు వేలు తగలేసే వాళ్ళం రిపేర్ల కోసం. ఎంతో ఆనందంగా 
ఉందిరా... మా కౌసల్యక్క ఉండి ఉంటే ఎంత బావుండేది. నిన్ను చూసి పొంగిపోయేది. ఆ మాయదారి 
రోగం దాన్నే పట్టుకోవాలా చెప్పు? 


: (కూర్చుంటూ కాలంతో పాటే అందరూ వెళ్ళిపోవలసిన వాళ్ళే మావయ్యా... కొంతమంది 


ముందు...కొంతమంది వెనుక.. అంతే! కాలం ఇట్టే గడిచిపోతుంది... తెలీకుండానే.. 


: అవును లక్ష్మణ్‌.. నిజమే! నువ్వు అచ్చం మీ తాత నోట్లోనుండి ఊడిపడ్డావా? అన్నట్టుంటావు 


ఒక్కోసారి తెలుసా! ఆ వేదాంతపు మాటలు.. అవీ.. కూడా అయన కూడా అచ్చం ఇలాగే మాట్లాడే 
వాడు. ఎంత కష్టమొచ్చినా, కోపమొచ్చినా బయటపడే వాడే కాదు. మహానుభావుడు (దణ్ణం 
పెట్టుకుంటాడు) 


: (నవ్వుతూ) అందరూ అదే మాట అంటూ ఉంటారు మావయ్యా! కానీ... 


ఉ. పోలిక లొక్కటే గలవు, పూనిక యందున మేటి తాతయే! 

వేలుపు మాకు నెప్పుడును! వెల్లులు నింపిన దేవుడాతడే! 

చీలికలున్న రంగమున, చెందక నిస్పృహ, పట్టువీడకన్‌ 

మేలును చేయుటే యెతిగి మెల్లిన వీరుడు సుబ్బరాజహో! 

మహామహులున్నకాలంలో ఎలాంటి పేచీలు లేకుండా నెట్టుకొచ్చిన మనిషి! నిషృళంక 
రాజకీయవేత్త! ఆయనెక్కడ? నేనెక్కడ? (దణ్ణం పెట్టుకుంటాడు) 


కొండ: అవును నిజం! వివాదాలకు తావీయని వ్యక్తి తన విధ్యుక్తధర్మం తాను చేసుకుంటూ వెళ్ళిపోయేవాడు. 


ప్రతిపక్షం వాళ్ళు తనను తీవ్రంగా విమర్శించినా నవ్వి ఊరుకునే వాడే తప్ప....ఖండించే వాడూ 
కాదు... తిరిగి ఏమీ అనేవాడే కాదు. వాళ్ళే తర్వాత్తర్వాత పార్టీలకతీతంగా మీ తాతను గౌరవించడం 


మొదలు పెట్టారు. అజాత శతృవురా మీ తాత. 


15 దా. టేకుమళ్ళ వెంకటప్పయ్య 


స్వర్గాదపి గరీయసీ (ఆధునిక సామాజిక పద్యనాటకం) 


లక్ష్మణ్‌: 


కొండ: 
లక్ష్మణ్‌: 


కొంద! 


లక్ష్మణ్‌: 


ఆ.వె. గాంధి బోలు మనిషి!, కారణ జన్ముండు 

లౌక్య మెరిగి మెలిగ! రమణ మూర్తి! 

ముఖ్యమంత్రి మెచ్చె, మూర్తీభవించిన 

కార్యశీలి యనుచు గౌరవించే! 

అదంతా ఒక కాలంలే లక్ష్మణా.. ఇప్పుడలాంటి నాయకులూ లేరు.. ప్రజలూ లేరు. అందరూ 

తెలివి మీరిన వారే... 
అవును... ఈనాటి రాజకీయాల గురించి మాట్లాడుకోవడం వేస్టు. బొత్తిగా విలువలులేని కాలం. 
అవునూ... అత్తయ్యా పిల్లలూ కులాసానా? 
బాగున్నారా... మీ అన్న పరిస్టితి ఏమిటి ఇంగ్లాండు వెళ్ళి రెండున్నర యేళ్ళు దాటలా? 
అవును మావయ్యా... నాన్నేమో అస్తమానం దిగులు పడుతూ ఉంటాడు. అన్నయ్యేమో నెలకొకసారి 
కూడా ఫోన్‌ చెయ్యడు. ఇప్పటికి రెణ్ణిల్ల పైనైంది అన్నయ్య మాట్లాడి... తెలుసా... 
అవునా.. అయ్యో! అక్కదేమైనా సమస్యేమో! నువ్వైనా ఫోన్‌ చెయ్యకపోయావా? వాడు పెద్దవాడ్రా.... 
మనమే సర్దుకు పోవాలి. 

ఆ.వె. పెద్ద వారి యెడల పేర్మిగా నుండుము! 

దోష మెంచ దగదు! తూల రాదు! 

వాడి తప్పులైన, వైరమ్ము నొందక 

మసలు కొనుచు నుండ మంచి జరుగు! 
మీరు భలే వారే మావయ్యా! ఫోన్‌ కలవడంలేదు. రోజూ టై చేస్తున్నా. సతీష్‌ నంబరు సేవ్‌ చేసుకోవడం 
మరచిపోయాను ఈ ఐ.టి.ఐ హడావుడిలో. అయినా నీకు తెలియదా మావయ్యా.. నాన్న చెప్పలేదా? 
అన్నయ్య ఇంగ్లాండుకు వెళ్ళే ముందు ఎంత గొడవ జేశాడు నాన్న... 

తే.గీ. నాన్న కిష్టమ్ము లేకున్న నాడు నేనె.. 

సర్ది చెప్పంగ నేగెను సంతసముగ! 

వాని శ్రేయస్సు గోరెడి వాడు నేనె! 

మామ! నామాట నమ్ముమా! మనసె సాక్షి! 


కొండ: ఒరే తెలుసురా! కానీ ఈ కాలేజీ గొడవల్లో పడి ఎక్కడ వాణ్ణి మరచిపోతావేమోనని చెప్పాల్పొచ్చింది. నీ 


విషయం, నాకు తెలీదా... చెప్పు! నీ మనసు నొప్పించి నందుకు ఏమీ అనుకోకు! 

తే.గీ. గుణము గొప్పది! యెరుగుదు! కోప పడకు! 

బావ పలుమార్లు చెప్పంగ బాధ నంది, 

మనసు కుందంగ జెప్పితి! మామ గాను! 

రామ లక్ష్మణులనుబోలు (పేమ మీది! 

వాడు రాముడైతే నీవు లక్ష్మణుడివి. నామీద కోప్పడవద్దు. బావను అడిగానని చెప్పు! వస్తాను 
(Rw ద్వారా నిబ్మమణ) 

16 


: భలే వాడివే మావయ్యా.. నీమీద కోపమా? బై... (లేచి చేతినూపుతాడు) 


(మళ్ళీ బల్లమీదున్న ఫైల్‌ చూస్తూ ఉండగా నూర్యనారాయణ, (1 చేతిలో ఏవో పెద్ద చార్జ్‌ 
వట్టుకుని ప్రవేశం) 


: సార్‌.. 
. కూర్చో సూర్యా..నేను చెప్పింది ఎంతవరకు వచ్చింది? 
: అది చెప్పడానికే వచ్చాను సార్‌.. రోబస్ట్‌ మౌంటెడ్‌ ప్లావింగ్‌ మెషీన్‌, ఐదు ఫర్రోస్‌ వరకూ బాగా 


పనిచేస్తోంది. అంతకు మించి ఫిట్‌ చేస్తే నిలవడంలేదు. పడిపోతున్నాయి బరువుకు. ప్రాబ్లం వస్తోంది. 


: ఏం ప్రాబ్లం? 
: ఇటు చూడండి (వార్డ్‌ చూవిన్తూ) ఇక్కడ ఐదు ఫిట్‌ చేస్తే ఓకే! ఆరోది బిగించేదానికి కుదరడంలేదు. 


వదులై అన్నీ పడిపోతున్నాయి. ఏమి చెయ్యాలో తోచడంలేదు. 


: ఎస్‌! దానికి ఒక మార్గం ఉంది. కాస్తా ఆలోచించు! దేనికైనా సపోర్ట్‌ కావాలి అవునా? చెప్పేది జాగ్రత్తగా 


విను. (చార్జ్‌ చూవిన్తూ) మనం ఈ వైపు.... అంటే లెఫ్ట్‌ సైడున ఒక లారీ టైర్‌ వంటిది బిగించాలి. 
కారు టైర్‌ ఫర్రోస్‌ హెవీవెయిట్‌ తట్టుకోలేదు అందుకే లారీ టైర్‌. అప్పుడు పట్టుకోల్పోదు. ఎన్ని ఫర్రోస్‌ 
వేసినా నిలబడుతుంది. 8 నుంచీ 10 చాలు. 


: గుడ్‌ ఐడియా సార్‌.. 
: ఫర్రోస్‌ యొక్క వాడి ఎలా ఉండాలంటే, కత్తిలాంటి వాడి. ఏ రకమైన సాయిల్‌ లో అయినా ఈజీగా 


రి నుండి 10 వరసలు, అడుగున్నరలోతు ఒకేసారి దున్నేట్టు ఉండాలి. రేపు ఈ ఏర్పాటు చేయించు. 
పాత లారీ చక్రం ఒకటి రీ-ట్రేడింగ్‌ చేయించి తెప్పించు. క్రొత్తది అవసరంలేదు. ఆపనయింతర్వాత 
మళ్ళీ ఒక సారి ఫీల్టుకు వెళ్ళి టెస్ట్‌ చేద్దాం. 


: అలాగే సార్‌.. (౪ ద్వారా ని(్ఫమిస్తాడు) 


(బయట ఏదో కారు వోరన్‌ తర్వాత ఆగిన శబ్దం వినబడుతుంది. ఎవరా వచ్చింది అని లేచి చూన్తూ 
ఉంటాడు. ఇంతలో అన్న రామరాజు, ఒక ఫారిన్‌ యువతి R ద్వారా రూంలోకి వస్తారు. ఒక్ళు వది 
సెకన్లు వారిద్దరినీ అలా చూస్తూ ఉండిపోతాడు. ) 


: (అన్నను గుర్తువట్టి) ఓ.. మెగాద్‌! నువ్వా అన్నయ్యా..... అసలు గురుపటలేక పోయాను సారీ.. 
—_ ట్ర రా ౨ అ 


ఇండియాకు వచ్చేముందు ఫోనైనా చేయలేదు (కౌగలించుకుంటాడు) కూర్చోండి. ఇంగ్లాండ్‌ దొరలా 
ఉన్నావన్నయ్యా! 

(ఇద్దరూ కూర్చుంటారు. లక్షణ్‌ నిలబదే ఉంటాడు) 
అన్నయ్యా... చెప్పాను గదా! ఈమధ్యే ఈ ఐ.టి.ఐ పెట్టాను. ఏదో కాలక్షేపం ఉండాలి కదా! నువ్వు 
ఇంటికెళ్ళి వస్తున్నావా? నాన్నను కలిశావా? ఈమధ్య రెండు మూడు నెలలుగా ఫోన్‌ చేస్తూనే ఉన్నాను. 
కానీ కలవలేదు నీ ఫోను... తెలుసా? (ఈవిడెవరు అన్నట్టు, ఆమె వేవు చూస్తుంటాడు) 


రామ: ఆపరా.. కారణాలన్నీ నిదానంగా చెప్తాను. తాత పేరున్న బోర్డు చూసి డైరక్టుగా ఇటే వచ్చాం. 


17 
డా. టేకుమళ్ళ వెంకటప్పయ్య 


స్వర్గాదపి గరీయసీ (ఆధునిక సామాజిక పద్యనాటకం) 

లక్ష్మణ్‌: సంతోషం అన్నయ్యా... నువ్వు మనూరికి రాగానే ఈ ఐ.టి.ఐ లో కాలు పెట్టడం నాకు చాలా సంతోషంగా 
ఉంది. అన్నయ్యా.. నువ్విలా సర్ప్రైజ్‌ విజిట్‌ ఇవ్వడం చాలా సంతోషంగా ఉందన్నయ్యా... 
(ఈవిడెవరు? అన్నట్టు చూస్తుంటాడు) 

రామ: లక్ష్మణ్‌ sass సారీరా... నీకు గానీ..... నాన్నకు కానీ చెప్పడం కుదరలేదు... మా(పేమ వ్యవహారం గత 
రెండు సంవత్సరాలుగా గడిచి... గడిచి.... ఆర్నెల్ల క్రితం సడన్‌గా వాళ్ళ పెద్దల అనుమతితో ఇంగ్లాండులో 
చర్చిలో పెళ్ళి చేసుకున్నాను. 

లక్ష్మణ్‌: (ఒక్ళనారి నివ్వారపోయి... వెంటనే తేరుకుని తల ఊపుతూ) అవునా... కంగ్రాచులేషన్స్‌ ఇద్దరికి... 
నాదేముందన్నయ్యా... పరవాలేదు. నాన్నే బాధపడతాడేమోనని..... (వంగి ఆమెకు కాళ్ళకు 
నమస్మారంచేస్తాడు) హౌడుయు డూ వదినగారూ? నమస్మారం.... నా పేరు లక్ష్మణ్‌.. మీ మరిదిని.. 
ఈ రామన్నకు తమ్ముణ్ధి. 

గ్రేసీ: (ఆశ్చర్యంగా చూన్తూ) ఓహ్‌ మై గాడ్‌.... సారీ...సారీ.. ఓ భగవంతుడా! ఎటువంటి పవిత్రదేశం ఈ 
భరతఖండం? (భర్తవేవు తిరిగి) అర్దమైందా! మా వాళ్ళు చెప్పినట్టు... ఇక్కడి మర్యాద ఎలా 
ఉంటుందో... అక్కడ ఇంగ్లాండులో చూశాన! ఇక్కడ మీ తమ్ముణ్ణి చూశావు గదా! అదే మీకు అర్దంగాని 
తేడా! | 

రామ: సరేలే! నీ ఓవరాక్షన్‌ కాసేపు ఆపవే... నన్ను చెప్పనీ.. (లక్ష్మణ్‌ వేవు తిరిగి) మీ వదిన పేరు జన్నా గ్రేసీ. 
నువ్వు ఆమెతో ఇంగ్లీషులో మాట్లాదక్కర్లేదు. ఈమెకు తెలుగు తెలుసు. ఈమె పూర్వీకులు స్వాతంత్ర్యం 
రాక మునుపు ఇండియాలోనే ఉన్నారట. కల్నల్‌ మెకంజీ పేరు విన్నావు గదా. ఈవిడ ఆయనకు ముది 
మనుమరాలట. వీళ్ళ వాళ్ళు ఇంగ్లాండ్‌ దగ్గర స్మాట్లాండ్‌ లో ఉంటారు. వీళ్ళింట్లో కూడా తెలుగు 
మాట్లాడ్డం చూసి ఆశ్చర్యపోయాను. 

లక్ష్మణ్‌: మెకంజీ... లేకపోతే సగం చరిత్ర మట్టిలో కలిసిపోయేదే! మహానుభావుడు! (దజ్ఞం పెట్టుకుంటాడు) 
మంచి వంశంలోనే పుట్టింది వదిన. చాలా సంతోషంగా ఉంది. పుట్టింది ఇంగ్లాండయినా తెలుగు 
వాళ్ళ క్రిందే లెక్క! ఇంటికి వెళ్లాం పద అన్నయ్యా.. నాన్న కలవరిస్తున్నాడు నిన్ను.. 

రామ: వెళ్లాం. వెళ్లాం.. కొంచెం నిదానించు... 

లక్ష్మణ్‌: ఇంటికెళ్ళి అన్ని సంగతులు వివరంగా మాట్లాడుకుందాం అన్నయ్యా.. పద.... 

రామ: ఒరేయ్‌. (ఎదురుగా చూస్తూ) తాతగారి ఫోటో చాలాబాగుంది రా! మరి....మరి.....నాకు... ఇంటికి 
రావాలంటే భయంగా ఉంది రా!.... నాన్న ఏమంటాడో ఎలా రియాక్టవుతాడో... ఏమో! 
తిట్లదండకం ఎత్తుకుంటే గ్రేసీ భయపడుతుంది. 

లక్ష్మణ్‌: నేనున్నాను కదా! భయపడకు! వెళ్ళగానే వద్దు. నిదానంగా ఆయన మూడ్‌ గమనించి చెబుదాం. 
మొదట కోప్పడ్డా తర్వాత అర్ధం చేసుకుంటాడు. నా మీద భారం వేసి రా.. 

రామ: సరే! చూద్దాం.. ఆగు.... చెప్పేది విను. మేము ఇండియావచ్చి రెణ్లెల్లుపైన అయిందిరా... నార్త్‌ 
ఇండియా...సవుత్‌ ఇండియా.. ముఖ్యంగా మెకంజీ ఇండియాలో ఉన్న మైసూరు, మదురై అవన్నీ 
చూశాము. (గేసీ చాలా సంతోషపడింది. 

18 


గ్రేసీ: నాకు ఇక్కడి మనుషులు చూపించే ఆత్మీయత, గౌరవం.. అవన్నీ బాగా నచ్చాయి. భారతదేశాన్ని కర్మభూమి 
అని ఎందుకంటారో నాకు ఇక్కడికి వచ్చాకే అర్ధమైంది 
లక్ష్మణ్‌: అవును వదినా.. 
ఆ.వె. పూర్వ పుణ్యఫలము పొందిన వారలీ 
పుడమి కోరి కోరి పుట్టు చుంద్రు 
వేదసార మెల్ల విద్యలై వెలసిన 
ధర్మ భూమి మనది! కర్మ భూమి! 
గ్రేసీ: (భర్తవేవు చూసి మీ తమ్ముడు చెప్పింది అర్ధమైందా? భర్తగారూ... 
రామ: (నవ్వుతూ దీనికి నువ్వూ తోడయ్యావు ఇహ నా పని గోవిందా! అగ్నికి ఆజ్యం పోయకు రా! నీకు పుణ్యం 
ఉంటుంది! ఇంకో ముఖ్య విషయం కూడా చెప్పాలి. గ్రేసీ ఒక గొప్ప డాన్సర్‌. అక్కడ క్లబ్బుల్లో డ్యాన్సు 
చేసి బాగా సంపాదిస్తుంది. అబ్బో.... వెస్టర్న్‌ డ్యాన్సులన్నీ సూపరుగా వచ్చు. వారంక్రితం ఇక్కడికి 
వచ్చేముందు తను కూచిపూడిగ్రామం చూడాలంటే తీసుకుని వెళ్ళాను. మూడు రోజులు అక్కడే ఉంది. 
అందరినీ ఇంటింటికీ వెళ్ళి కలిసి మాట్లాడింది. ఇక బ్రతిమాలి... బామాలి.. నాలుగురోజుల క్రితం 
బయలుదేరి ఇక్కడి శ్రీకాకుళం, హంసలదీవి, మోపిదేవి మొదలైన క్షేత్రాలు చూస్తూ ఈరోజు ఇలా 
వచ్చాం.. 
లక్ష్మణ్‌: వదినది మంచి టేస్టే! 
రామ: (కాస్తా వినురుగా కోపంగా) టేస్టెవడికి కావాలి ఈరోజుల్లో... ఆకూచిపూడి గ్రామం చూడ్ద్డవల్లే 
మా ఇద్దరికి గొడవలు మొదలయ్యాయి. 
లక్ష్మణ్‌: గొడవలా? కూచిపూడి వెళ్తే గొడవలెందుకొచ్చాయన్నయ్యా! 
రామ: ఇది.... ఆ కూచిపూడి డ్యాన్సు నేర్చుకోవాలి. ఈ పాప్‌, బెల్లీ, రాక్‌ డ్యాన్సులు మానేస్తానని అంటోంది. 
మూడునాలుగు రోజులుగా ఇదే గొడవ! ఇద్దరికీ తిండీ లేదు నిద్రాలేదు.. పోట్లాటలు, తిట్టుకోడాలు.. 
కూచిపూడికి వెళ్ళకపోయినా బావుండేడి కర్మ! (నుదిటి మీద కొట్టుకుంటాదు) 
గ్రేసీ: చూడు! మిస్టర్‌ మొగుడు గారూ.. నేను కూచిపూడి నేర్చుకుని తీరాలి. ఈ క్లబ్‌ డ్యాన్సులు చేయడం ఎంత 
తప్పో ఈ ఇండియాలో ఉన్న ఆలయాలు, గుడులు, గోపురాలు, తీర్థాలు, పుణ్యక్షేత్రాలు ఈ పవిత్రత 
చూసాకే తెలిసింది. మా తాతగారు చెబితే నవ్వుకునే దాన్ని. ఇప్పుడర్ధమయింది. భారతదేశం అంటే 
ఏమిటో! 
శా.మా తాతయ్యయు, తండ్రిగారును, కథామార్గమ్మునన్‌ నెన్నియో 
రీతుల్‌ భారత దేశ సంస్కృతిని, నారీశక్తులన్‌ దేవతా 
ప్రీతిన్‌, మౌనివరేణ్యు బోధనల, సంప్రీతాత్ములై చెప్పగాన్‌ 
చేతోమోదము తోడ వింటి, నిపుడున్నేజూచితిన్‌ సత్యమున్‌! (అని దణ్ణం పెడుతుంది) 
ఇప్పుడర్ధమయింది. భారత దేశం అంటే ఏమిటో! సంపూర్ణంగా... ఈ దేశంలో పుట్టినా మీకింకా అర్ధం 
కావడంలేదంటే నిజంగా మీరన్నట్టు మీ కర్మే! 


19 డా. టేకుమళ్ళ వెంకటప్పయ్య 


స్వర్గాదపి గరీయసీ (ఆధునిక సామాజిక పద్యనాటకం) 


లక్ష్మణ్‌: కూల్‌ వదినగారూ.. కూల్‌! ఒక్క నిముషం కూల్‌ గా ఉండండి. నన్ను మాట్లాడనీయండి. (అన్నయ్య 
వేపు తిరిగి) అన్నయ్యా! వదిన క్లబ్బుల్లో పాప్‌, బెల్లీ, రాక్‌ డ్యాన్సు లాంటివి చెయ్యడం మర్యాదంటావా? 
లేకపోతే సంప్రదాయ నృత్యమైన కూచిపూడి డ్యాన్సు నేర్చుకుని చెయ్యడం మంచిదంటావా? రెండు 
నిముషాలు ఆలోచించు! వదిన చెప్పినదే వంద శాతం కరెక్టని నేననుకుంటున్నాను. 

రామః: (కోపంగా) ఏం కరెక్టురా? నీ బొంద కరెక్టు! నీకేం తెలుసు? అక్కడ క్షబ్బుల్లో ద్వాన్సు చేస్తే గంటకు 50 
యూరోలు. అంటే ఇక్కడి డబ్బుల లెక్కలో దాదాపు నాలుగువేలు... రెండు గంటలు చేస్తే ఎనిమిది 
వేలు అంటే నెలకు ఇండియన్‌ కరెన్సీలో రెండు లక్షల పైచిలుకు వస్తుంది. ఇవి కాక వీకెండ్స్‌లో బోనస్‌ 
కూడా ఉంటుంది.. తెలుసా! 

లక్ష్మణ్‌: ఎంత అన్యాయంగా మాట్లాడుతున్నావు అన్నయ్యా... తప్పన్నయ్యా.. ఈ పాప్‌ డ్యాన్సులు... బెల్లీ 
ద్వాన్సులు... వద్దన్నయ్యా! మహాపాపం చుట్టుకుంటుంది.. వద్దు! (కాళ్ళు పట్టుకుంటాడు) 
డబ్బుమనిషివయి పోయావని పోయిన సంవత్సరం వచ్చినప్పుడు నీ (ఫెండు సతీష్‌ చెప్తే 
అబద్ధమనుకున్నాను. (గ్రేనీ రాము ఎడమొహం పెదమొవాంగా నిలబడతారు స్టేజీ మీద. ఇంతలో 
అక్ళడికి నూర్యవస్తాడు. లక్ష్మణ్‌ నూర్యను 2 వద్దకు తీనుకుని వెళ్ళి తీనుకుని వెళ్ళి చెవిలో ఏదో చెప్పి 
బయటకు వంవిన్తాడు. సూర్య RM ద్వారా హడావుడిగా నవమినాడు. సూర్య వెళ్ళిపోయాక వచ్చి) 
అన్నయ్యా... వదిన యిష్టం ప్రకారం నడుచుకో! నీకు మంచి జీతం వస్తోంది కదా! మళ్ళీ ఇవన్నీ 
ఎందుకుచెప్పు? ఇవన్నీ ఇక్కడ మన వాళ్లకు తెలిస్తే చాలా బాధపడతారు. పైగా క్లబ్‌ డాన్సర్‌ అంటే 
అదో రకంగా చూస్తారు. వదిన ఒంటరిగా అలా డ్యాన్సులు వెయ్యడం నాకిష్టం లేదు. ఏదైనా జాబ్లో 
చేర్చు పోనీ. 

రామ: ఒరేయ్‌... నీకేం తెలియదు నువ్వూరో!! నాకు పగలుడ్యూటీ.. కదా... అందుకని....నేను కూడా 
రాత్రిళ్ళు మీ వదినతో పాటే వెళ్ళి వస్తున్నాను తోడుగా! ఒంటరిగా పంపడంలేదు. భయమేమీ లేదు. 

గ్రేసీ: (వెక్సిరింతగా) అబ్బా... నిజమే...గొప్ప సహాయం చేస్తున్నారు మహానుభావా! (దణ్ణం పెడుతూ) కానీ మీరు 
నాతో వచ్చేది ఎందుకో తెలుసా? (లక్షణ్‌ వెవు తిరిగి) లక్ష్మణ్‌! అక్కడ క్లబ్బులో నాపేరు చెప్పి ఫ్రీగా, 
ఎంత కావాలంటే అంత తప్పతాగడానికి! తినడానికి! వెళ్ళేటప్పుడు తాగి పడిపోతే క్లబ్బు మనుషులే 
కార్లో ఎక్కిస్తున్నారు. నేను రోజూ మిమ్మల్ని ఇంట్లో పడుకోబెట్టలేక నాపని అయిపోతున్నాది. సిగ్గు 
చేటు! చెప్పుకుంటే... హవ్వ.. (నోటిపై చెయ్యి పెట్టుకుంటుంది) 

రామ: గ్రేసీ.... షటప్‌.. (చెయ్యెత్తి కొట్టబోతాడు) ఎక్కడ ఏం మాట్లాడాలో తెలీదు నీకు... అన్ని విషయాలు 
అందరి ముందు వాగేస్తుంటావు. పరువు తీసావు! హు...బోడి కూచిపూడి.... 


రామ: సీ, కూచిపూడి బొగడు గొప్పల నాపవే 
కాసు వచ్చెడి విద్య గనవె.. గ్రేసి.... 
గ్రేసి: సంస్కృతి కళలను సంప్రదాయము వీడి 


సంపదే ఘనమన ! సవ్యమేన? 


20 


రామ: కళలేమి జనులకు కడుపుల నింపవు 
వాస్తవమ్ము గనవె! వాదు లాపి. 


దేసి: నాట్యమ్ము నేర్వంగ..నన్నాప లేవయ్య.. 
బాట మారదు... నాది భర్త గారు! 
రామ: ఆ.వె. మాట వినవు నీవు! మైకమ్ము గ్రమ్మెనా! 


చివరి మాట జెపుమ! జెన్ని నీవు! 
విను... గ్రేసీ... తర్వాత చింతిస్తే లాభం ఉండదు మరి... ... నాతో వస్తావా రావా? ఏదో 
ఒకటి తేల్చుకో! నీ నిర్ణయమేమిటి? 
గ్రేసీ: నిర్ణయమ్ము వినుము! నినువీడి నాట్యమ్ము 
నేర్చుకొనెద నేను నిశ్చయమ్ము! 
నా నిర్ణయంలో ఎలాంటి మార్పు ఉండదు. భారతీయుడవని ఎంతో నమ్మి పెళ్ళి చేసుకున్నందుకు మా 
అమ్మానాన్నా ఎంతో సంతోషపడ్డారు. ఇప్పుడు నీ అసలు రంగు బయటపడింది. మా దేశస్తులకంటే 
ఘోరంగా తయారయ్యావు. నీకు డబ్బుపిచ్చి తప్ప మానవీయవిలువలు లేనే లేవు. నేను నీతో రాను! 
లక్ష్మణ్‌: అన్నయ్యా... వదినా... దయచేసి పోట్లాటలాపండి ఇద్దరూ... మీరిద్దరూ ఇష్టపడి ప్రేమించి పెళ్ళి చేసుకున్నారు 
కదా! ఇలా పోట్లాడుకోవచ్చా? 
గ్రేసీ: లక్ష్మణా! నువ్వాగు! ఈరోజు ఏదో ఒక విషయం తేలిపోవాల్సిందే! 
ఆ.వె. భరత ఖండ మరయ భాగ్యాల పుట్టిల్లు! 
వెతల నందనేల? వినుము నాథ! 
భార్యను విడ మీకు బాధల పర్వమే! 
నాదు మాట నిజము! నమ్మవయ్య! 
భార్యను ఇలా వదిలి వెళ్ళిపోవడం గొప్ప అనుకోకు! తర్వాత నీవే బాధపడతావు! 
రామ: ఉ. మాటల కట్టిపెట్టుమిక! మంచిని గాంచవు మర్మమేమిటో 
పూటకు సాటిరాని కళ! పొందవు సౌఖ్యము సత్యమిద్దియే! 
చేటగు కూచిపూడి మరి! చెల్లని నాణెమె నీదు కోరికల్‌ 
మేటిగ లండనందుగల మేలగు జీవన సారమందవెే! 


అలా కాదంటావా చెప్పు? ఈ క్షణమే వదిలేసి నేను వెళ్ళిపోతాను. నీ బెదిరింపులు నన్నేమీ 
చేయలేవు. నీ చావు నువ్వు చావు! కూచిపూడే నేర్చుకుంటావో...ఇంకేం నేర్చుకుంటావో నీ ఇష్టం 
మరి... 
గ్రేసీ: నా మాట వినండి. ఇక్కడే ఏదో ఉద్యోగం చూసుకోండి. నేను తల్లిదండ్రులను కూడా వదలి ఇక్కడే 
ఉండాలనడంలోని మర్మం తెలుసుకోండి ప్లీజ్‌... ఇక్కడి సంస్కృతీ సంప్రదాయాలు చూశాక, ఈ 
భరతఖండంలోనే కన్నుమూయాలని అనిపిస్తున్నది. నా కోరిక తీర్చండి. ప్లీజ్‌, లు మీ విద్యార్హతలకు 
ఇక్కడ ఉద్యోగం దొరకదా? 


మ దా. టేకుమళ్ళ వెంకటప్పయ్య 


స్వర్గాదపి గరీయసీ (ఆధునిక సామాజిక పద్యనాటకం) 


రామ: డ్యామిట్‌! నీకు పిచ్చెక్కింది. నీకు స్వానుభవం అయితే కానీ ఈ ఇండియా ఎలాంటి డర్టీకంట్రీనో నీకు 
అర్ధం కాదు. ఇదుగో... నీ పాసుపోర్ట్‌... (కోటు జేబులోని పాస్పోర్టు తీని టేబుల్‌ మీద వినురుగా 
వేస్తాడు) అనవసరంగా నిన్ను పెళ్ళిచేసుకున్నాను. త్ర బట్టలున్న సూట్బేసు, నీ లగేజీ అన్నీ 
ఇక్కడే కారు షెడ్లో పడేస్తాను. తీసుకో! గుడ్‌బై... 
(రామరాజు కోపంతో విసురుగా ౧ ద్వారా నివ్షమణ) 
గ్రేసీ: ప్లీజ్‌. నాకోసం ఒక్కసారి ఆలోచించండి. కాళ్ళు పట్టుకుంటాను. 
లక్ష్మణ్‌: అన్నయ్యా! ఒక్క ఐదు నిముషాలు ఓపిక పట్టు నా మీట విను! ప్లీజ్‌ (పరుగెత్తి వెనకగా బయటకు 
వెళ్తాడు. ఈలోపు గ్రేసీ దుఃఖిస్తూ... కర్చీఫ్‌ తో కళ్ళు తుడుచుకుంటూ కుర్చీలో అలా కూర్చుని ఉండిపోతుంది. 
విషాదనంగీతం వినిపిస్తూ ఉంటుంది. కారు వెళ్ళినశబ్దం వినిపిస్తుంది అరనిముషంతర్వాత లక్ష్మణ్‌ 
బయటనుంచి దిగులుగా వసౌడు) 
లక్ష్మణ్‌: సారీ..వదినా.. అన్నయ్య కోపంలో ఉన్నాడు ఎంత చెప్పినా వినకుండా వెళ్ళిపోయాడు. 
గ్రేసీ: చూశావా లక్ష్మణ్‌! ఎంత ఘోరంగా మాట్లాడి వెళ్ళిపోయాడో మీ అన్నయ్య! 
లక్ష్మణ్‌: కోపంతో అలా వెళ్ళిపోయాడు గానీ... భయపడకు! మళ్ళీ ఇక్కడికే వస్తాడు. నిన్ను భయపెట్టడానికే 
ఈ నాటకం ఆడాడని నా అనుమానం. నిన్నాదిలి వెళ్తాడా చెప్పు? 
తే.గీ. అన్న వాంఛించు ధనము సంపన్న గృహము! 
మీరు వాంఛింత్రు సంస్కృతి సార గృహము! 
దిగులు చెందకు వదినమ్మ! వగచి తానె 
తిరిగి వచ్చెడు, మనతోడ తృప్తిగుండు! 
గ్రేసీ: వస్తాడంటావా లక్ష్మణ్‌! నిజంగానే... 
లక్ష్మణ్‌: తప్పకుండా వస్తాడు. అన్నయ్య కోపం మీద ఉన్నాడు అంతే.. అన్నట్టు.... వదినా! మీ వీసా 
ఎన్నిరోజులుంది? 
గ్రేసీ: మీ అన్నయ్యకు ఓన్‌ కంట్రీ కాబట్టి ప్రాబ్లం లేదు. వెళ్ళేదానికి మళ్ళీ మొన్ననే మూడేళ్ళు ముంబైలో 
తీసుకున్నాడు. రిటన్‌ టిక్కెటైతే ఇంకా బుక్‌ చేసుకోలేదు. ఇక్కడ మామయ్యగారితో, నీతో నెల 
ఉండాలనుకున్నాం. నాకు ఆరునెల్ల టూరిస్ట్‌ వీసా ఉందిలే! కంగారు లేదు. కానీ మీ అన్నయ్య చాలా 
మొండివాడు. తను అనుకున్నది సాధించేవరకూ నిద్రపోడు! ఒక విషయం చెప్తాను ఎవ్వరికి చెప్పకు. 
ప్రామిస్‌. 
లక్ష్మణ్‌: అలాగే వదినా ఒట్టు..... ఎవ్వరికీ చెప్పను. చెప్పు? ఏమైంది? దానికి ముందుగా నాకొక మాటచెప్పు? 
ఇంత మంచి కుటుంబంలో నుండి వచ్చిన మీకు... ఈ క్లబ్బులు పబ్బుల కల్చర్‌ ఎలా అబ్బింది? ఇలా 
డ్యాన్సులు వేయడం ఏమిటి? నీకు తప్పనిపించలేదా? మీ ఇంట్లో వద్దని ఎవరూ చెప్పలేదా? 
గ్రేసీ: నువ్వడిగిందే నేనూ ఇప్పుడు చెప్పబోతున్నాను..... లక్ష్మణ్‌! విను!.... ఒక దుర్ముహూర్తాన, పెళ్ళైన 
కొత్తల్లో, మా విల్లాకు దగ్గరలో, మా డ్యాడీ ఫెండయిన విల్సన్‌ అంకుల్‌ నడుపుతున్న ఉన్న పబ్బుకు 
ఆయనెంతో బలవంతం చేస్తే, డ్యాడీ పర్మిషను తీసుకుని, గెస్టులుగా డిన్నరుకు వెళ్ళాం. అక్కడ మీ 
22 


అన్నయ్య విపరీతంగా తాగడం చూసి ఆశ్చర్యపోయాను. అంతవరకూ మా ఇంటికి వచ్చినప్పుడు ఏదో 
మర్యాదగా ఒకటో అరో పెగ్గు తాగేవాడు. అలాంటిది పబ్బులో (ఫ్రీగా వచ్చిందికదా అని రెండు మూడు 
బాటిల్స్‌ తాగేశాడు. 

లక్ష్మణ్‌: అవునా? నాకు నిజంగా తెలీదు వదినా! 

గ్రేసీ: అంతే కాదు...విను...ఆరోజు విల్సన్‌ అంకుల్‌ సెల్వీ కేబరే డ్యాన్స్‌ ప్రోగ్రాం ఉందని బోర్డు పెట్టాడు. 
లండనులో ఉన్న ఫేమస్‌ డ్యాన్సర్‌ సెల్వీ ప్రోగ్రాం కోసం ఆరోజు విపరీతంగా జనం వచ్చారు. కానీ 
సెల్వీకి సడన్‌గా ఆరోగ్యం బాగోలేక రాలేనని ఫోన్‌ చేసింది. అంతే! డ్యాన్సర్‌ రాలేదన్న విషయం 
తెలిసి కోపంతో విల్సన్‌ అంకుల్‌ మీద జనం తిరగబడి కొట్టబోయారు. చాలా బాటిల్స్‌ పగలగొట్టి నానా 
రభస చేశారు. పోలీసులను పిలవకుండా అంకుల్‌ ఫోన్‌ లాక్కున్నారు. నేను మైకందుకుని అందరిని 
శాంతపరచి,ఒక అర్ధగంట నేను హైస్కూల్లో, కాలేజీలో ఫ్యాషన్‌డే సందర్భంగా నేర్చుకున్న డ్యాన్సుల్లో 
కొన్ని చేశాను. అందరూ నన్ను ఆకాశానికెత్తేశారు. నాపై యూరోనోట్ల వర్షం కురిపించారు. విల్సన్‌ 
అంకుల్‌ అయితే దాదాపునా కాళ్ళు పట్టుకుని నన్ను సేవ్‌ చేశావంటూ ఏడ్చేశాడు. 

లక్ష్మణ్‌: నువ్వు చాలా గ్రేట్‌ వదినా! (దణ్ణం పెడతాడు) 

గ్రేసీ!: హయ్యో... లక్ష్మణ్‌! గ్రేటా నా బొందా... అప్పటినుంచే మొదలైనాయి కష్టాలు.. కన్నీళ్ళు.. నాకు 

లక్ష్మణ్‌: ఏమైంది వదినా! 

గ్రేసీ: ఆ వార్త ప్రక్కరోజు పేపర్లల్లో, అన్ని ఛానల్స్‌లో సోషల్‌ మీడియాలో కూడా వైరల్‌ అయింది. నాకు ఆఫర్లు 
ఇస్తూ అనేకమంది పబ్‌ ఓనర్స్‌ ఫోన్లు చేశారు. అప్పటినుండి నన్ను రోజూ ప్రాణం తినేసే వాడు. 
నరకం చూపించాడు. డ్యాన్సర్‌గా చేరలేదని ఒక వారం ఇంటికే రాలేదు. వాళ్ళ (ఫైండ్‌ ఇంట్లో గడిపాడు 
తెలుసా? మా ఇంట్లో చెబితే నీ ఫ్యామిలీ ప్రాబ్లంస్‌ నువ్వే సరిదిద్దుకోవాలి అనేవాళ్ళు. కోరి కోరి 
చేసుకున్నందుకు మీ అన్నయ్య నన్ను ఒక క్లబ్‌ డ్యాన్సరుగా మార్చాడు. (ఏడుస్తూ కర్చీఫ్తో కళ్ళు 
తుడుచుకుంటుంది) 

లక్ష్మణ్‌: అవునా? అన్నయ్యకు అంత మొండి పట్టుదల ఎలా వచ్చింది? నాకాశ్చర్యం వేస్తోంది వదినా? 

గ్రేసీ: అవును లక్ష్మణ్‌! మా మధ్య ఇండియా వచ్చాక కూడా ఎన్ని గొడవలైనాయో చెప్పలేను. ఏమి చూద్దామన్నా 
ఎక్కడి వెళ్లామన్నా.... డబ్బుల గురించే మాట్లాడుతూ గంటలు గంటలు లెక్కలు వేస్తూ కూర్చునే వాడు. 
(పెద్దగా నిట్టూర్చి) మళ్ళీ వెంటనే వస్తాడన్న నమ్మకం నాకు లేదు లక్ష్మణ్‌! (కర్చీఫ్‌ తో కళ్ళు తుదుచుకుంటూ 
ఉంటుంది). నా మొహాన ఎలా రాసిపెట్టి ఉంటే అలాగే జరుగుతుంది. 

లక్ష్మణ్‌: ఫ్లీజ్‌ బాధపడకు వదినా అన్నయ్య వచ్చేస్తాడులే! (బయటకు చూసి) వదినా మా నాన్న వచ్చారు. కొంచెం 
జాగ్రత్తగా ఉండు కళ్ళు తుడుచుకో... ప్లీజ్‌..వదినా.. ఏం మాట్లాడకు! నేను మ్యానేజ్‌ చేస్తా... ప్లీజ్‌. 
(కారు హారన్‌, తర్వాత ఒక నిముషానికి దశరథ రామయ్య, నూర్యం RW ద్వారా (ప్రవేశం. 

నూర్వం లోనకు వచ్చి, 1 ద్వారా నిప్ష్రమిస్తాడు.) 
లక్ష్మణ్‌: రా నాన్నా! రా! 


28 
డా. టేకుమళ్ళ వెంకటప్పయ్య 


స్వర్గాదపి గరీయసీ (ఆధునిక సామాజిక పద్యనాటకం) 
గ్రేసీ: (దశరథరామయ్య లోనకు రాగానే, ఛటుక్కున కాళ్ళకు నమన్మరిస్తుంది) ఆశీర్వదించండి మావయ్యా! 
దశ: సుఖీభవ! లేమ్మా..లే...ఎవరు నువ్వు? (గ్రేసీ ఆయన వెనక్కు వెళ్ళి నిలబడుతుంది) 
ఏమైందిరా? వాడు..వాడు.. వాడే.. సూర్యంగాడు యింటికొచ్చి ఉన్నఫళంగా రమ్మన్నావని రెక్కపట్టుకుని 
కారెక్కించాడు. ఏమైందిక్కడ? ఏం ప్రమాదం జరిగిందో అని హడలి చచ్చిపోతూ వచ్చాను. 
సరేగానీ...ఇంకో టాక్సీ ఏదో బయటకు వెళ్ళింది? ఎవరొచ్చారు? ఈ అమెరికా అమ్మాయెవరు? నా 
కాళ్ళకు నమస్మారం పెడుతోంది. ఇక్కడ ఏం జరుగుతోందో తెలియడంలేదు. అంతా అయోమయంగా 
ఉంది నాకు. 
లక్ష్మణ్‌: నాన్నా. అన్నీ చెబుతాను. కంగారు పడకు! ఈవిడ ఎవరంటే... (గసీ వెవు చూసాడు) 
గ్రేసీ: (తలఅడ్డంగా ఊవుతూ.. విషయం చెప్పాద్దన్నటు సైగ చేస్తుంది. లక్ష్మణ్‌ భయంవద్దని సైగ చేస్తాడు) 
లక్ష్మణ్‌: నాన్నా.... అమెరికాలో అందరినీ అంకుల్‌.. అంకుల్‌.. అంటారు గదా.. ఈ అమ్మాయికి తెలుగువచ్చు 
కాబట్టి మావయ్యా.... అంది. అంతే! 
దశ: సరేగానీ... ఈమెవరు? ఈ దొరసాని ఇక్కడెందుకుందీ? 
లక్ష్మణ్‌: అదే చెబుతున్నా నాన్నా. రామన్న వాళ్ళ ఆఫీసులో పనిచేస్తున్న ఒకబ్బాయి భార్య ఈమె సతీష్‌ అని 
ఇంగ్లాండులో అన్నయ్య (ఫ్రెండు ఉన్నాడని చెప్పాను కదా.. ఆ అబ్బాయి ఇండియావచ్చి ఈమెను 
ఇక్కడ దింపి ఇందాకే వెళ్ళిపోయాడు. మీరు చూసిన కారు అదే! 
దశ: ఇక్కడెందుకు? ఈమె మీ ఐ.టి.ఐ లో ఉద్యోగంలో చేరుతుందా? 
లక్ష్మణ్‌: కాదు నాన్నా...ఈమెమంచి డ్యాన్సర్‌! కూచిపూడిలో కొంతకాలం ఉండి ఆ డ్యాన్సు నేర్చుకోవాలని 
ఇండియా వచ్చింది. 
దశ: అట్టానా? చానా సంతోషంగా ఉందమ్మాయ్‌... ఒరే ఫారిను వాళ్ళకున్న బుద్ధి, ఇంగిత జ్ఞానం మన 
ఇండియా వాళ్ళకుంటే మనకళలు ఈనాడు ఇలా ఏడ్భేవట్రా! చూశావా... అమెరికా వాళ్ళు 
గుండ్లుచేయించుకుని పిలకలు పెట్టుకుని “హరే రామ! హరే కృష్ణ!” అని భజనలు చేస్తుంటే మన 
వాళ్ళు క్లబ్బుల్లో, పబ్బుల్లో తాగి తందనాలాడుతున్నారు. ఎక్కడికిపోతున్నాం రా మనం అసలు? 
ఆ.వె. మనదు కళల మీద మనవాళ్ళ కే రోత! 
పూజ లంతరించె! పూజ్య మాయె! 
చట్టుబండ లాయె, సంప్రదాయమ్ములు 
బాహ్య దేశ కళలు పరిధవిల్లె! 
లక్ష్మణ్‌: అవును నాన్నా... నీవన్నది సత్యం! 
(కొండరాజు RY ద్వారా ప్రవేశిసాడు. కొంచెం ఆయాసంగా రొప్పుతూ కుర్పీలో కూర్చొని) 
కొండ: లక్ష్మణా.. మీ అన్నయ్య వచ్చాట్ట! వెంటనే వెళ్ళిపోయాట్ట. పొలంలో జనం అనుకుంటున్నారు. నిజమేనా? 
ఊరిబయట చూసిన వాళ్ళు కూడా చెబుతున్నారు. 


(గ్రేనీ ఉలిక్సివడి లక్ష్మణ్‌ వైవు చూస్తుంది. లక్ష్మణ్‌ వెంటనే గబగబ వరుగున కొంద(లాజు దగ్గరకు వెళ్ళీ 
24 


చెవిలో ఏదో ఒక నిముషం నేవు ఏదో చెప్తాడు. అవ్వుడు ఏదైనా మ్యూజిక్‌ ప్లే చెయ్యాలి) 

దశః వీళ్ళన్నయ్య కాదు. సతీష్‌ అని రాముడి స్నేహితుడు. వాడూ కొంచెం మా రాముడిలాగే ఉంటాళ్ళే! 
అందులో రహస్యమేముందిరా చిన్నోడా.. చెవులు కొరుక్కోడానికీ.. (నవ్వుతాడు) 

కొండ: (అయోమయంగా అందరి వంకా చూస్తూ) అవునా! మీరు చెప్పండి. వింటాను. నా కేం దెలేదు... 
నాకేం... దెలేదు... నాకేమీ తెలియదు. మన వూరోళ్ళు సరిగ్గా చూసుండరు. అంతే.. అంతే... (కంగారుగా 
అంటాడు, 

లక్ష్మణ్‌: మావయ్యా! నేను చెబుతానుగదా! కంగారు పడకు అన్నిటికీ... సతీషు ఈమెను కూచిపూడిలో దిగబెట్టాలని 
చెప్పి వెళ్ళాడు (రేసీ వైపు తిరిగి) వీరు మా అమ్మకు సొంత తమ్ముడు. నాకు మామయ్య! 

గ్రేసీ: (కాళ్ళను తాకి నమన్మరిన్తూ) నమస్కారం చిన్నాన్న గారూ... నా పేరు జన్నా గ్రేసీ.. 

కొండ: జన్నా... జిన్నా.....ఏం పేర్లమ్మా ఇవి? జానకీ అని పిలుస్తా సరేనా? ఈ సమస్యలు అవన్నీ సర్వసాధారణం. 
అన్నీ సర్దుకుంటాయి. నువు కంగారు పడకు. 

దశః: (లక్షణ్‌ వేపు తిరిగి) ఆ పిల్ల మహలక్ష్మిలా నిక్షేపంగా ఉంటే సమస్యలంటాడేమిటి వీడు? కూచిపూడిలో 
డ్యాన్సు నేర్చుకోడానికి అక్కణుంచీ వచ్చింది. (గేసీ వేపు తిరిగి) అమ్మా మాకు మీ పేర్లు నోరు తిరగవు 
గానీ నేను కూడా జానకి అనే పిలుస్తా. సరేనా? 

(గ్రేసీ: అలాగే మామయ్యా... కూచిపూడిలో కూడా నా పేరు జానకి అనే చెప్తాను. చాలా బావుంది. 

లక్ష్మణ్‌: దేశంకాని దేశం... ఇక్కడికి వచ్చి నాట్యం నేర్చుకోవాలనుకుంటే ఎన్నో సమస్యలు కదా నాన్నా...అదే 
మావయ్య చెప్తున్నాడు. ధైర్యంగా ఉండమని. 

కొండ: అవునవును.. అదే... అదే... ఒరే లక్ష్మణా! అక్కడ భాగవతుల సర్వేశ్వరశర్మ అని ఒక పెద్దాయన 
ఉన్నాడు. ఆయనకు మీ తాతగారు బాగా తెలుసు. ఫలానా ఆయన మా తాతగారు అని చెప్పు చాలు! 
పాఠాలు భేషుగ్గా చెబుతాడు. సినిమా యాక్టర్లకు కూడా శిక్షణ ఇచ్చాట్ట. ఫ్‌ తీసుకెళ్ళి పరిచయం 
చేసుకుని చేర్చించు (గసీ వెవు తిరిగి) అమ్మాయ్‌. అక్కడ మొబైల్‌ ఫోన్లూ అవీ వాడకు. అక్కడ టీవీ 
కూడా ఉండదు. నీ రూములో ఉన్నప్పుడు మాత్రమే ఫోన్‌! ఆయన చాలా స్టిక్టు! 

గ్రేసీ: అలాగే... చిన్నాన్నా! 

కొండ: అమ్మా! నిన్ను చూస్తే చాలా సంతోషంగా ఉంది. ఇప్పుడు ప్రపంచం ఎలా తయారైందంటే... మొన్న 
ప్రాసమణిగారో మాట చెప్పారు. మీరూ వినండి.. (కొంచెం వేగంగా చెప్పాలి) మన ఫోన్లన్నీ వైర్లెస్‌, 
కార్లన్నీ కీ-లెస్‌, వంటలనీ ఫైర్‌-లెస్‌, ఇంకా.. ఫ్యాట్‌-లెస్‌, డ్రస్సులన్నీ స్లీవ్‌-లెస్‌, యువతంతా 
జాబ్‌-లెస్‌, టైర్లన్నీ ట్యూబ్‌-లెస్‌, లీడర్లందరూ షేం-లెస్‌, భార్యలంతా ఫియర్‌-లెస్‌, పిల్లలంతా 
మ్యానర్‌-లెస్‌, ఇంకా.. కొంతమంది... ఫాదర్‌-లెస్‌, బంధుత్వాలన్నీ మీనింగ్‌-లెస్‌, మన 
ఫీలింగులన్నీ హార్ట్‌-లెస్‌, ప్రవర్తనలన్నీ కేర్‌-లెస్‌, అన్నీ లెస్సూ.. లెస్సట. ఇంకా మనం మన ఆలోచనలు 


95 డా. టేకుమళ్ళ వెంకటప్పయ్య 


స్వర్గాదపి గరీయసీ (ఆధునిక సామాజిక పద్యనాటకం) 


మాత్రం ఎండ్లెస్‌. (మామూలుగా చెప్పాలి) ఏదో ఊహాప్రపంచంలో బ్రతుకుతున్నాం తల్లీ.. అందుకే 
బంధాలు అనుబంధాలు మనం వదుల్చుకుంటే పోవు. జీవితాంతం వెంటాడుతూనే ఉంటాయి... జాగ్రత్త 

గ్రేసీ: గ్రేట్‌... గ్రేట్‌... (చప్పట్లు కొట్టి) చాల బాగా నగ్నసత్యాలు చెప్పారు. నాట్యమే నాలోకం రేపటినుండి... నా 
కట్టూ బొట్టూ తీరు కూడా మారుతుందని మీకందరికి ప్రమాణం చేస్తున్నాను. మావారికి ఇండియా 
డైస్సులు నచ్చవని ఇవేసుకున్నాను అంతే! 

దశ: (నవ్వుతూ) చాలా సంతోషమమ్మాయ్‌... వరసలు పెట్టి పిలవడం చక్కగా నేర్చుకుందిరా ఫారిన్‌ 
పిలైనా... 

కొండ: మనవాళ్ళకంటే ఫారిన్‌ వాళ్ళే బెటరు బావా!... ఎంత పట్టుదల? డ్యాన్సంటే ఎంత ఇష్టం లేకపోతే 
యిన్ని వేలమైళ్ళు ప్రయాణం చేసి యిక్కడికి వస్తుంది చెప్పు? 

దశ: అమ్మా. అడిగానని ఏమీ అనుకోకు మీవారేం చేస్తున్నారు ఇంగ్లాండులో... 

గ్రేసీ: సాష్టవేరు ఇంజినీరు మామయ్యా! ఆయనకు ఈ కూచిపూడి డ్యాన్సు ఇష్టంలేదు. అందుకని ఒక్కదాన్నే 
వచ్చాను. నేర్చుకుని వెళ్ళిపోతాను. 

దశః అమ్మాయ్‌... నీ మొగుడెవరో గానీ చాలా అదృష్టవంతుడు. ఫారిన్‌ అమ్మాయివయినా... లక్షణంగా మన 
భారతీయ సంప్రదాయం ఉట్టిపడుతోంది నీ మాటల్లో... ఏమంటావు కొండా? 


(గేనీ, లక్ష్రుణ్‌, కొండ(లాజు ఒకరి మొవోలు మరొకరు చూనుకుంటూ ఉండగా) 


(యవనిక వ్రాలును) 


26 


చతుర్ధాంకము 
(తెరలేచే నరికి మూడవ రంగం లాగే లక్ష్మణ్‌ ఆఫీను గది. లక్ష్మణ్‌ పవో ఫైళ్ళు చూసుకుంటూ ఉండగా, 
నూర్య ఎదురుగా కూర్చొని వీవో పేపర్లు చూనుకుంటూ ఉంటారు. ఒక అరనిముషం తర్వాత పోస్ట్‌ అనే కేక 
వినిపిస్తుంది) 
లక్ష్మణ్‌: సూర్యం...చూడు.. (బయటకు చూవించి సైగ చేస్తాడు. నూర్వం బయటకు వెళ్ళీ కవరు తీనుకొని 
వస్తాడు) 
సూర్య: (కవరును పరిశీలిస్తూ) గవర్నమెంటు నుంచీ ఏదో రిజిస్టర్డ్‌ పోస్ట్‌ సార్‌. మన రాష్ట్ర వ్యవసాయ, 
పరిశమల అభివృద్ది సంస్థ నుండి వచ్చింది (చేతికిచ్చి కూర్చుంటాడు) 
లక్ష్మణ్‌: (తీసుకుని చింపి చదివిన ఒక అరనిముషం అనంతరం... లెటర్‌ చదువుతున్నపుడు ఆతతను కనబరిచే 
విధంగా వైలన్‌పై మ్యూజిక్‌ వినవవస్తూ ఉంటుంది. నంతోషంగా లేచి నిలబడి) సూర్యం.... మనశ్రమ 
ఫలించింది. నాకు చాలా ఆనందంగా ఉంది. వెంటనే ఇంటికి వెళ్ళీ ఈ శుభవార్త నాన్నకు చెప్పాలి. 
సూర్య: (లేచి నిలబడి) ఏమిటి సార్‌ ఆ శుభవార్త? 
లక్ష్మణ్‌: మన స్టేట్‌ గవర్నమెంటు వాళ్ళు మనం తయారు చేసిన రోబస్ట్‌ మౌంటెడ్‌ ప్లావింగ్‌ మెషీన్‌ అన్ని 
జిల్లాలలో ప్రయోగాత్మకంగా ఒక్కొక్కటి చొప్పున కొనడానికి అగ్రిమెంటు చేసుకోవడానికి రమ్మన్నారు. 
ఉపయోగాన్ని బట్టి అన్ని మండలాలలో దశల వారీగా కొంటారట. అంతా తాతగారి పేరు చలవే! 
(తాత ఫొటోకు దణ్ణం పెట్టుకుంటూ... ) 
వంశ. తాతగు సుబ్బరాజు గుణధర్ముడు మనకిటులన్‌ 
పూత విదీర్ణ భావనల పొందికనొసగి చనన్‌ 
రైతుగ తండ్రి నాకిడగ రాజిత మది నడువన్‌ 
చేతము పొంగ నేనిటుల చేసితి వలయు పనిన్‌ 
రైతుకు దేశముల్‌ నతులు లాలన సలుపు గతిన్‌ 
వంశపత్రపతితము: (భ,ర,న,భ,న,వగ) 
(అప్పకవీయము - పుట 241 - క్రమ సంఖ్య 144) 
సూర్య: చాలా సంతోషం సార్‌. చాలా మంచి మాట చెప్పారు. మా మావయ్యకూడా రైతే సార్‌... 
అప్పులబాధ... వడ్డీల బాధ.... భరించలేక క్రిందటి ఏడాదే ఆత్మహత్య చేసుకున్నాడు. 
రైతు బాగున్నప్పుడే దేశం బాగుంటుంది సార్‌.... మీ రెండు మూడేళ్ళ శ్రమ ఫలించింది. 
(షేక్‌హ్యాండ్‌ ఇచ్చి పద్యం ఆలాపించాలి) 
ఆ.వె. మీది మంచి మనసు మీతాత రీతిగా 
కష్ట పడిన బొందు కార్య సిద్ధి! 
జనుల మనసు గెలుచు జన్మంబు లరుదండ్రు! 
నిత్య శుభము లిచ్చు సత్యమయ్య! (వద్యం వూర్తి అయ్యాక షేక్‌హ్వోండ్‌ వదలాలి) 
లక్ష్మణ్‌: ధన్యవాదాలు సూర్యా! ఇది మనిద్దరి సమిష్టి కృషి! ఇందులో నీకూ భాగముంది. మనకు ఎంతలేదన్నా 
ఒక్కో మెషిన్‌ మీద నలభై వేల వరకూ మిగుల్తుంది కదా! 


27 డా. టేకుమళ్ళ వెంకటప్పయ్య 


స్వర్గాదపి గరీయసీ (ఆధునిక సామాజిక పద్యనాటకం) 


సూర్య: (నమన్యరించి) అవునుసార్‌! అంతే! ఈరోజు చాలా శుభదినం. ఎంతో ఆనందంగా ఉంది.. కేవలం మీ 
సూచనల ప్రకారమే చేసినా నన్ను ఇంత గౌరవిస్తున్నారు. 

లక్ష్మణ్‌: తప్పు సూర్యా.. నాకంటే నువ్వు ఎన్నేళ్ళు చిన్నని! దణ్ణాలు... దస్మాలు పెట్టడానికి? 

సూర్య: సార్‌..నాదొక సలహా...మనమొక బ్లాస్ట్‌ ఫర్నెస్‌ ఏర్పాటు చేసుకోని, మౌల్టింగ్‌ మెషినొకటి పెట్టుకుంటే 
బయట కొనే కాస్ట్‌ కంటే సగంలోనే తయారు చెయ్యొచ్చుకదా సార్‌! 

లక్ష్మణ్‌: ఆ ఐడియా బాగానే ఉంటుంది గానీ.. సూర్యా... మొదట మనం వచ్చే రెండునెల్లలోపు సప్లై చెయ్యాల్సింది 
26 మాత్రమే కదా! దానికి బయట కాంట్రాక్టే బెటర్‌! వాళ్ళు అన్ని మండలాల్లో కావాలని అన్నప్పుడు, 
కచ్చితంగా నువ్వు చెప్పినట్లు చెయ్యాల్సిందే! చూద్దాం. టైం పట్టె వ్యవహారాలు ఇవన్నీ.. 

సూర్య: ఎందుకు తీసుకోరు సార్‌ వాళ్ళు.....ఈ చుట్టుప్రక్కల పల్లెల్లో మనదగ్గర ఆ మిషను అద్దెకు తీసుకునే 
కదా అందరూ పొలాలు దున్నుతున్నది. ఐదు నిముషాల్లో ఒక ఎకరా చొప్పున దున్నే ఎక్విష్మెంట్‌ 
ఇండియాలో నే ఎక్కడా లేదు కదా. అన్ని పేపర్లవాళ్ళు కూడా రాశారు. అంతే కాదు ఛానల్స్‌ లో కూడా 
వచ్చింది. 

లక్ష్మణ్‌: అవును. అది నిజమే... కానీ గవర్నమెంటు వాళ్ళ లెక్కలు వేరు. బడ్జెట్‌....అవీ...ఇవీ చాలా చూసుకుంటారు 
కదా! వెయ్యి ఫార్మాలిటీస్‌ వాళ్ళకు. 

సూర్య: అవును సార్‌..అదీ నిజమే.. మనం తొందర పడితో లాసొచ్చి... మొదలికే ముప్పొస్తుంది. 

లక్ష్మణ్‌: ఈలోపు మనం విత్తనాలు, ఎరువులు, పురుగుల మందులు చల్లడానికి రిమోట్‌ కంట్రోల్‌ మెషీన్లను 
చౌకగా తయారు చెయ్యాలనుకున్నాం కదా! ఆ డిజైన్లు... ఆ పనిలో ఉందాం. 

సూర్య: ఓకే సార్‌. అదే బెటర్‌.. 

లక్ష్మణ్‌: మనం వాళ్ళకు ఇవ్వాల్సిన పేపర్లు దీనిలో ఉన్న లిస్ట్‌ ప్రకారం, రెండు మూడు రోజుల్లో తయారు 
చెయ్యి (లెటర్‌ చేతికిస్తాడు) ఏమన్నా అనుమానాలుంటే నన్నడుగు. 

సూర్య: ఓకే సార్‌. (1౪ ద్వారా నిషమిస్తాడు) 

లక్ష్మణ్‌: (తాత ఫొటోకు దణ్ణం పెట్టుకుంటూ ఉంటాడు) 

(ఈలోపు మస్తాన్‌ [౫ ద్వారా ప్రవేశం. గమనించడు) 

మస్తాన్‌: అబ్బాయ్‌...మీ తాత దీవెనలు నీకెప్పుడూ ఉంటాయిలే గానీ అదేంటి..... నేనొచ్చానని కూడా 
గమనించకుండా ఆ మహానుభావుణ్ణి ధ్యానిస్తున్నావంటే... నీకు జీవితం మొత్తం శుభాలే! పొలానికని 
వచ్చి ఇటు వచ్చాను. అన్నట్టు ఒకటడుగుతాను నిజం చెప్తావా? 

లక్ష్మణ్‌: ఏమిటి మస్తాన్‌..... నేను ఎప్పుడైనా అబద్ధం చెప్పానా? 

మస్తాన్‌: మీ అన్నయ్య అప్పుడెప్పుడో ఒకసారి ఊళ్ళోకి వచ్చి... ప్రక్క ఊరు హోటల్లో టిఫిన్‌ చేసి 
వెళ్ళాట్ట... మన ఊళ్ళో మాత్రం ఎవరికీ కనబడళ్ళేదు... అసలది నిజమేనా? చెప్పు? 

లక్ష్మణ్‌: మస్తాన్‌.. మా నాన్నకు గానీ చెప్పావా ఈ విషయం? నీకు ఎలా చెప్పాలో అర్ధం కావడం లేదు. 

మస్తాన్‌: అమ్మో! వింటే మీ నాయన తట్టుకోగలడా? అందుకే అలాంటి విషయాలు ఆయనతో మాట్లాడను. 
అసలే మీ నాయన... అస్తమానం పెద్దోడు... పెద్లోడని కలవరిస్తూ... ఊర్మే కళ్ళనీళ్ళు పెట్టుకుంటూ 
ఉంటాడు. 28 


లక్ష్మణ్‌: మస్తాన్‌ బాబాయ్‌. దయచేసి.. ఆ సంగతి వదిలెయ్‌.. (దజ్ఞం పెడతాడు) 
మస్తాన్‌: సరేలే... జీవితమన్నాక సవాలక్షసమస్యలు. నేను పడడంలా మా వాళ్ళతో... లోకమంతా అట్టాగే 
చచ్చిందిలే... వదిలెయ్‌.. అవునూ...నువ్వు అప్పుడప్పుడూ ఒకదొరసానిని కలవడానికి కూచిపూడికి 
వెళ్తున్నావని వూళ్ళో వాళ్ళంటున్నారు. అదన్నా నిజం చెప్తావా? (నవ్వుతాడు) 
లక్ష్మణ్‌: ఇందులో నవ్వేందుకేముంది అంకుల్‌... ఆమె నా వదిన లాంటిది. భర్త ఇంగ్లాండులో ఉన్నాడు. మా 
అన్నయ్య తోబాటూ ఆఫీసులో పనిచేసే ఒక స్నేహితుని భార్య! ఆమె కూచిపూడి నేర్చుకోవడానికి 
మనదేశం వచ్చింది. అప్పుడప్పుడూ వెళ్ళి సహాయం చేయమంటే చేస్తున్నాను అంతే... 
మస్తాన్‌: ఏమిటో! ఈ విషయం కూడా సగం నిజం. సగం అబద్ధంలా అనిపిస్తున్నాది నాకు. ఇలాంటివాటినే... 
ధర్మ సంకటాలని మీ తాత అనేవాడు. లక్ష్మణా.... ఆలోచించి చూస్తే... 
ఉ.జీవితమెంత టక్కరిది? చేసెడి మంచిని చెప్పలేనిదా! 
కోవిదుడైన తమ్మునివి! గుట్టును విప్పని మౌనమేలయా? 
(మిగతా వద్యం లక్ష్మణ్‌ అందుకొంటాడు) 
లక్ష్మణ్‌: రావణ రాజ్యమందునను రక్కసులందరు నీతి బాహ్యులా? 
పావన సీతమాతకును పంకిల మంటెను.... లోకరీతియౌ! 
కొన్ని విషయాలను తెలుసుకోకుండా ఉంటేనే మంచిదని నా ఉద్దేశం అంకుల్‌... 
కం.చెప్పుడు మాటలు వినగను 
తప్పుడు యోచనలు చేరి దర్శన మిచ్చున్‌ 
చెప్పెడి మాటల సత్యము 
తప్పక శోధించుమయ్య! తగదిది మస్తాన్‌! 
ఇంతకంటే ఎక్కువ ఇబ్బంది పెట్టకండి. 
మస్తాన్‌: సరేలే లక్ష్మణ్‌... ఎవరో అనుకుంటూ ఉంటే అనుమాన నివృత్తికై అడిగాను. మీ నాయన్ను జాగ్రత్తగా 
చూసుకో చాలు. పొలంలో పని ఉంది నాకు కొంచెం... (21 ద్వారా బయటికి వెళ్ళి వెంటనే మళ్ళీ 


వెనక్కు వస్తాడు) 
అబ్బాయ్‌.. మీ మావయ్య కొండభ్రాజు ఇటే వస్తున్నాడు. నన్ను చూస్తేనే పడదు మహానుభావుడికి! ఒంటికాలిమీద 
లేస్తాడు. 


ఆ.వె. నాదు మాట యన్న నచ్చదు వారికి 
వాదు లాడ లేను వాని తోడ! 
క్‌ మొచ్చు తనకు, కూతలు ఘాటౌను 
నెయ్య ముండ దెపుడు నీదు సాక్షి! 
ఆయన గూడా ప్రక్కనే పొలంలో దుక్కిదున్నిస్తున్నాడల్లే వుంది. నీ ప్లవింగ్‌ మెషీన్‌ మాయ. అందరూ 
తొందరగా నాట్లకు తయారైపోతున్నారు. 
(కొండల్రాజు RY ద్వారా ప్రవేశం) 


29 డా. టేకుమళ్ళ వెంకటప్పయ్య 


స్వర్గాదపి గరీయసీ (ఆధునిక సామాజిక పద్యనాటకం) 


కొండ: (వళ్ళు విరుచుకుని కూర్చుంటూ) హబ్బా... ఏం పనులు రా లక్ష్మణా.. ఈ పనోళ్ళతో చిరాకొచ్చేస్తోందనుకో... 
నీకొక విషయం చెబ్లామని వచ్చాను (అని మస్తాన్‌ వైవు చూస్తాడు) 
మస్తాన్‌: (తనలో) నేనడ్డనుకుంటా ఈన గారికి (ప్రకాశంగా) లక్ష్మణా... వస్తాను కొంచెం పనుంది 
(Rw ద్వారా నిష్మమణ,) 
లక్ష్మణ్‌: సరేలే.... మస్తాన్‌ తర్వాత మాట్లాడుకుందాం... పని చూసుకునిరా.. (మస్తాన్‌ నివ్రమించిన తర్వాత 
నవ్వుతూ) చెప్పు మావయ్యా! ఏమిటి ఏదో చెప్పాలన్నావ్‌? 
కొండ: మస్తాన్‌ గాడు.... పట్టుకున్నాడంటే వదలడు... పెద్ద సోదిగాడు. 
లక్ష్మణ్‌: సరేలే.... విషయమేంటో చెప్పాలన్నావు? 
కొండ: జరే లక్ష్మణా...మా వాడు పట్నంలో చదువుకుంటాడో... లేక అస్తమానం..... ఆ దిక్కుమాలిన మొబైల్లో 
వీడియోలు చూస్తూ ఉంటాడో అర్ధం కాదు. నిన్న రాత్రి ఫోన్‌ చేసి ఒక వీడియో పంపి, నీకు ఎవ్వరూ 
లేనప్పుడు చూపించమన్నాడు (జేబులోంచి ఫోన్‌ లీని పట్టుకుంటాడు) 
ఆ.వె. వీడియోల గోల వీడికి నెక్కువై 
చదువె యటక నెక్కు సత్య మయ్య! 
లక్ష్మణ్‌: బాధ పడకు మామ! బాగుగ చదివినన్‌ 
తప్పె నొక్కసారె! (చూవుడు వేలు పైకెత్తి చూవిస్తూ) తగదు తెగడ! 
ఏమైంది? అసలు దేన్ని గురించి వీడియో? నాకెందుకు? ఎందుకట? 
కొండ: ఇదుగో.. ఆగు...కొంచెం.. ఇక్కడ చూడు.. (అంటూ మొబైల్‌ ఇనాదు. మీ అన్న లండనులో పనిచేసే 
కంపెనీలో ఏవో గొడవలైనాయట. గందరగోళంగా ఉందట! బి.బి.సి న్యూస్‌ లో కూడా వచ్చిందట 
లక్ష్మణా..... నీకు చూపించమన్నాడు. 
లక్ష్మణ్‌: (ఫోను అందుకుని చూస్తూ ఉంటాడు. ఈలోపు సూర్య [ నుంబీ ఒక పేపర్‌ తీసుకుని లోవలకు రాగా) 
సారీ సూర్యా... తర్వాత మాట్లాడతాను. ఒక అరగంట తర్వాత ప్లీజ్‌... నేనొస్తా నీ దగ్గరికే.... 
సూర్య: ఓకే సార్‌.. నో ప్రాబ్లం. అర్జెంటేమీ లేదు సార్‌..(౬౪/ ద్వారా నివ్రమణ,) 
(మళ్ళీ వీడియో చూస్తూ ఉంటాడు. అలా చూన్తున్నప్పుడు వైలన్‌ మ్యూజిక్‌, ఆందోళనను వినిపించే 
రాగం, ఒక నిముషం ఉంటే భాగుంటుంది. తర్వాత తలవట్టుకుని ఆలోచిస్తూ లేచి నిలబడి అటూ 
ఇటూ తిరిగి) మావయ్యా.. ఈ వీడియో ఇంకెవరికైనా చూపించావా? 
కొండ: లేదురా ఒట్టు! రాత్రే పంపాడు. విన్నాకానీ.. నాకు పెద్దగా అర్ధం కాలేదు. మీ అన్న కంపెనీలో గొడవలని 
మాత్రమే అర్ధమైంది నాకు. పొలానికని వచ్చి నీకు చూపిస్తున్నాను. ఏమైందిరా ప్రమాదమా? నాకు 
చెప్పకూడదా? 
లక్ష్మణ్‌: దీన్ని నాకు ఫార్వార్డ్‌ చేసుకుని నీ దాంట్లో తీసేస్తున్నా..సరేనా. .(అని ఏవో మూడు బటన్ను ఫోన్‌ లో 
నొక్కి ఫోన్‌ తిరిగి ఇచ్చేస్తాడు) 
కొండ: ఏమైందిరా మీ అన్నయ్య కంపెనీకి? 
30 


కొండ: 


కొఠిదః 
లక్ష్మణ్‌: 


కొండ: 


: చెప్తాను. ఒక్కసారి నేను అన్నయ్యకు ఫోన్‌ మాట్లాడి చెప్తాను (ఫోన్‌ ట్రై చేస్తాడు. లైన్‌ అందదు) ఛీ.. 


అవసరమైనప్పుడే డెడ్‌ అయి ఛస్తాయి వాళ్ళ ఫోన్లు....మావయ్యా...మీ అబ్బాయిని ఈ విషయం 
ఎవ్వరికి చెప్పొద్దని చెప్పండి ప్లీజ్‌... 

వాడెవరికి చెప్తాడ్రా! వాడు అక్కడ లండన్లో ఆ కంపెనీలో ఏదో గొడవైంది అని చెప్పాడు అంతే. 
అసలింతకీ ఏమైందంటే చెప్పకుండా నువ్వు కంగారు పడి నన్ను కంగారు పెడతావేంటి? వీడియో 
అంతా ఇంగ్లీషులోనే ఉంది. నాకైతే అర్ధమే కాలేదు. 


: మావయ్యా... ఏం చెప్పమంటావు? రామన్న పనిచేసేది లండనులో ఆయుధాలు, క్షిపణులు డిజైన్‌ చెసే 


సాఫ్ట్వేర్‌ కంపెనీ కదా! ఆ డిజైన్లు అన్నయ్యా వాళ్ల కంపెనీ నుండి తీసుకుని... గవర్నమెంటు 
వాళ్ళు వేరే కంపెనీల్లో రహస్యంగా ఆయుధాలు తయారు జేయిస్తారు. 
ఆ విషయం ఇది వరకు చెప్పావు కదా! తెలుసు. ఇప్పుడక్కడేమైందో చెప్పు? 
ఈ మధ్య అక్కడ కంపెనీలో ఉన్న సీయీవో... అంటే కంపెనీలో అందరికన్నా పెద్ద అధికారన్న మాట!, 
ఆ నీచుడు దేశద్రోహులతో చేతులు కలిపి... గుట్టుగా క్షిపణుల డిజైన్ల రహస్యాలను శతృదేశాలకు 
చేరవేశాడట. ఆ సీయీవోకు, కొంతమంది డైరక్టర్లకు భారీ మొత్తంలో శతృదేశాలనుండి అమౌంట్‌ 
వచ్చి బ్యాంకుల్లో పడగా... స్మాట్లాండ్‌ సి.ఐ.డి పోలీసువాళ్ళు అనుమానం వచ్చి ఎంక్వైరీ చేస్తే అసలు 
విషయం బయటపడిందట. 
గొప్ప చిక్కొచ్చి పడిందే! ఇప్పుడు కంపెనీ మూసేసారా? మీ అన్నయ్యకు ప్రమాదం ఏమీ లేదు కదా? 
మనదేశంలో ఎన్ని జరగలేదు? వాళ్ళు మనలాగా ఊర్చోరులే... దేశద్రోహం చేశారన్నమాట... వెధవలు 
అన్నిచోట్లా ఉంటార్రా.. 

ఉ. నేరము.. ద్రోహమీ పనులు! నెట్టుటె ఖైదుకు దేశరక్షణె 

ఘోరము... నీచకర్మఠులు, గోతులు దీసిరి తిన్నయింటికిన్‌ 

భారము... దేశమాతకును.... బంగరు బాతును గోసినట్లయెన్‌ 

తీరగు పెద్దలచ్చటను తేల్చగ నిల్పిన బాగుబాగహో! 


: అవును పెద్ద దేశ ద్రోహం కదా! రాజద్రోహం! కంపెనీకి సీలు వేశారట మావయ్యా.. సీయూవోను 


డెరకరను అరెస్తు చేశారు. వాళ్ళు జైల్లో ఉన్నారట. అర్జెంటుగా అన్నయ్యతో మాట్లాడాలి. అప్పుడు 
తాట బ్‌ వం జ గం 
గానీ అన్ని వివరాలు తెలియవు మనకు. 


: తొందరగా మీ అన్నయ్యకు ఫోన్‌ చెయ్యి... కలవడం లేదన్నావు కదా... వాడెక్కడున్నాడో... ఒక పని 


చెయ్యి. సతీషని వాడి స్నేహితుడు లండన్లోనే ఉన్నాడు కదా! పోనీ... వాడికి చెయ్యి... 


: గుడ్‌ ఐడియా మావయ్యా... ఉండు.. ఇప్పుడే చేస్తా... ఒక నెలయింది మాట్లాడి సతీషుతో... 


(టెం చూనుకుంటూ) అక్కడఇప్పుడు ఉదయం 7-8 గంటలమధ్య ఉండొచ్చు (డయల్‌ చేస్తాడు) 

రింగు అవుతోంది మావయ్యా.....మాట్లాడకండి! ప్లీజ్‌! 

హలో... సతీష్‌ గారా! (5 సెకన్లు గ్యావ్‌) అవును... నేను రామరాజు తమ్ముణ్ణి. అక్కడ అన్నయ్య 

పరిస్థితి ఏమిటి? (10 సెకన్ల గ్యావ్‌) ఓహో..పోలీసు ఇంటారాగేషన్లో ఉన్నాడా? (10 సెకన్ల గ్యావ్‌) 

అయిపోయిందా? గుడ్‌.. ఏమీ ప్రాబ్లం లేదు కదా? (రెండు నిముషాలు గ్యావ్‌... ఏదైనా వైలన్‌ ట్యూన్‌ 
31 డా. టేకుమళ్ళ వెంకటప్పయ్య 


స్వర్గాదపి గరీయసీ (ఆధునిక సామాజిక పద్యనాటకం) 


కొంద. 
లక్ష్మణ్‌: 


కొండ. 
లక్ష్మణ్‌: 


కొండ; 


లక్ష్మణ్‌ 3 


కొండ: 


లక్ష్మణ్‌: 


కొండ; 


లక్ష్మణ్‌ 3 


వినిపిస్తే బాగుంటుంది) సరే సరే..నువ్వు చెప్పినట్టే చేస్తాను. నీ బ్యాంకు డీటైల్స్‌ వాట్సాష్లో పంపు.. 
సరే.. సరే..... అన్నయ్య జాగ్రత్త. (ఫోన్‌ పెట్టేస్తాడు) 

పోలీసులన్నావేంటి మీ అన్నయ్యనుకూడా జైల్లో పెట్టారా? 

లేదు మావయ్యా! దేవుడి దయ వల్ల అన్నయ్యకేం ప్రాబ్లం లేదులే. పోలీసుల ఎంక్వైరీ, ఇంటరాగేషన్‌, 
తనిఖీలు ఉద్యోగస్తుల మీద అయిపొయ్యాయట! ఇంక భయం లేదన్నాడు. కానీ బ్యాంక్‌ అకవుంట్లందరీవి 
సీజ్‌ చేశారట! కంపెనీ ఫోన్లు, ల్యాష్టాపులు, పాస్‌ పోర్టులు అన్నీ వాళ్ళ హ్యాండవర్లో ఉన్నాయట. 
అందువల్ల ప్రాబ్లం. 

మరేం చెయ్యాలిప్పుడు? రాముడికి డబ్బులెలా? ఎక్కడున్నాడు? 

సతీష్‌ ఇచ్చాట్ట. అన్నయ్య సొంత ఇంట్లోనే ఉన్నాట్ట. శత్రుదేశాల డబ్బు ఉద్యోగస్తుల అకౌంట్లలోకి 
కూడా వచ్చాయేమోనని అనుమానంతో సీజ్‌ చేశారట.. వాళ్ళు అన్నీ చెక్‌ చేసి అన్నయ్యకు నో -అబ్జైక్షన్‌ 
సర్టిఫికేటు ఇస్తే, దాన్ని చూపిస్తే, అన్నయ్య పాస్పోర్టు... ఇంకా అన్నయ్య వస్తువులు... అన్నయ్యకు 
ఇస్తారట. అంటే పరోక్షంగా ఆల్మోస్ట్‌ హవుస్‌ అరెస్టని చెప్పాడు. బ్యాంకు అకౌంటు మొత్తం 500 
మందివి బ్లాక్‌ చేశారట. అవి చాలా టైం టేకింగ్‌ ప్రాసెస్‌ అన్నారట. 

మరి ఇక్కడికి పంపరా మీ అన్నయ్యను? 

అన్నయ్య, ఇంకా కొంతమంది పరాయి దేశాల వాళ్ళు (బతిమాలితే, లోకల్‌ వాళ్ళు కొందరికి హామీ 
పత్రాలు రాసిచ్చిన మీదట, రెండుమూడు రోజుల్లో నో-అబ్దెక్షన్‌ ఇస్తామని చెప్పారట. ఈలోపు డబ్బులు 
మనం పంపితే, పాస్పోర్ట్‌ చేతికి రాగానే, ఫైటెక్కి ఇక్కడికి వస్తాడట. 
తొందరగా పంపే ఏర్పాట్లు చెయ్‌ రా నాయనా... అక్కడ ఏమి ఇబ్బందులు పడుతున్నాడో ఏమో! 
సూర్యాను బ్యాంకుకు పంపి వెంటనే ట్రాన్సర్‌ చేయిస్తాను మామయ్యా... మావయ్యా... కాళ్ళు 
పట్టుకుంటాను (వంగి) ఈ విషయం ఎక్కడా బయటకు పొక్కనివ్వాద్దు. 
నాకు తెలియదట్రా... మస్తాను గాడికి అన్నీ ఆరాలు కావాలి. దూరంగా పెట్టు వాణ్ణి. కంపరంగా 
ఉంది. వాడికి తెలిసిందా... ఊరంతా టాం..టాం చేసేస్తాడు. 

నాన్నా... మస్తాను చిన్నప్పటినుండి స్నేహితులు.. ఇప్పుడు రావద్దని ఎలా అంటాం. మనిషి మంచోడే... 


కొండ: (వెంటనే అందుకుని) గుణమే గుడిసేటిది. అన్నీ ఆరాలు తీయడం. అక్కడిదిక్కడా.. ఇక్కదిదక్కడా వాగడం 
వాడి నైజం రా.... హలో... అంటే హలో... అను అంతే.... నెత్తికెక్కిచ్చుకోకు.. 


లక్ష్మణ్‌: 


కొండ; 


ఆ.వె. నాకు వాని తీరు నచ్చనే నచ్చదు 
మనది మతము గాదు..మాటలేల? 
తప్పు..తప్పు.. మామ..తగదిట్లు మాట్లాడ 
కులము మతము గాదు గుణమె మిన్న! 
అది నీ అభిప్రాయం మాత్రమే! నాది కాదు. (కోపంగా) వస్తాను (౧ ద్వారా వదో గొణుక్కుంటూ 
నివ్రమణ) 
32 


లక్ష్మణ్‌: ఈ పెద్ద తరం వాళ్ళను మార్చడం అంత సులభం కాదు (ఒక నిముషం ఆగి) సూర్యా! (అని పెద్దగా 
విలునాదు 
(సూర్య కాగితం ఏదో వట్టుకుని [/ ద్వారా లోనకు వస్తాడు) 
సూర్య: (బేతికిచ్చి) మీరొక సారి చూస్తే ఫైనల్‌గా టైప్‌ చేస్తాను. 
లక్ష్మణ్‌: (తీనుకుని చూస్తాను గానీ.. (బల్లమీద పెడతాడు) అంతకంటే అర్జెంటు పనొకటుంది మనకు. నీవు 
వెంటనే కారు తీసుకుని సిటీకి వెళ్ళి స్టేట్‌ బ్యాంకులో ఈ చెక్కు ఇచ్చి అమౌంట్‌ లండనుకు ఈపేరు మీద 
అర్జెంటుగా ట్రాన్సర్‌ చెయ్యాలని చెప్పు! (బల్లమీది చెక్కు చేతికిసాడు) అక్కడే భోజనం చెయ్‌. నాకు 
వెంటనే పనవగానే ఫోన్‌ చెయ్యి. ప్లీజ్‌. త్వరగా వెళ్ళు. 
సూర్య: అలాగే సార్‌.. కంగారు పడకండి. మీ పని చేశాకే భోజనమైనా ఏమైనా.. సరే సార్‌. (౧1 ద్వారా 
నివ్షుమణ. కొంతసేవటికి కారు వెళ్ళిన శబ్దం. తరువాత లక్ష్మణ్‌ లేచి తాతయ్య వటానికి దణ్ఞ్జం 
పెట్టుకుంటూ) 
ఆ.వె. తప్పు జేయ రెపుడు తాతకు మనుమలు.... 
పాప మంటె నిపుడు పరుల వలన 
నీతి ధర్మ మెరుగు నీవిచ్చు దీవెనల్‌ 
అన్న కెపుడు శుభము! యంగరక్ష! 


ఆ.వె. తాత! నీవె మాకు దైవమ్ము సతతమ్ము! 
నిన్నె నమ్ము కొంటి నేడు నిజము! 
రాముడన్న తిరిగి రావలె నిచటికి, 
సులభ మార్గ మిమ్ము సుబ్బతాత! 


తెలిసీ తెలియక ఏదైనా తప్పులు చేసి ఉంటే మమ్మలను క్షమించి.... మా రామన్నను క్షేమంగా ఇంటికి 
చేర్చు తాతా.. (దజ్జం పెట్టుకుని చెంవలు వేసుకుంటూ ఉందగా కారు వోరన్‌. ఆగిన శం వస్తుంది.) 
(గేసీ లోనకు వచ్చి RW వద్ద నిలబడి కుడి వైవు బయటకు చూస్తూ) [డైవరు గారూ..అమౌంటు ఆనైన్‌ 
'పేమెంటు చేశాను. మీరిక వెళ్ళొచ్చు.. (కారు వెళ్ళిన శబ్దం, 

లక్ష్మణ్‌: రా..వదినా..కూర్చో! ఎప్పుడు రావడం! ఎలా ఉన్నావు? నీ కోర్సు పూర్తయిందా? 

గ్రేసీ క (కూర్చుంటుంది) రెండు సంవత్సరాల కోర్సు ఆరు నెలలలో కంప్లీటు చేశాను లక్ష్మణ్‌!, గురువుగారి 
దయవల్ల పరీక్షకు క్రిందటి వారంలో కూర్చున్నాను. డిస్టింక్షన్‌ వస్తుందని గురువు గారు చెబ్లున్నారు. 

లక్ష్మణ్‌: మై గాడ్‌..ఇంత తొందరలోనా? మరి విచారంగా ఉన్నావెందుకు? సంతోషం లేదే? 

గ్రేసీ: అన్నీ చెప్తాను. ఆగు...... లక్ష్మణ్‌!... నిద్రపోయేటప్పుడు, భోజనం చేసేటప్పుడు తప్ప మిగతా టైమంతా 
ప్రాక్తీసులోనే గడిపాను. నాకు సమయమే తెలీలేదు. రాత్రి మూడు గంటలప్పుడు నిద్రపట్టకపోతే లేచి 
ప్రాక్టీసు చేసేదాన్ని. కూచిపూడి మొత్తం నిద్రావస్థలో ఉంటే నా రూములో మువ్వలమోతకు అందరూ 
ఉలిక్కిపడి లేచేవారట.... 


33 డా. టేకుమళ్ళ వెంకటప్పయ్య 


స్వర్గాదపి గరీయసీ (ఆధునిక సామాజిక పద్యనాటకం) 


లక్ష్మణ్‌: గ్రేట్‌ వదినా! సాధించావు. మీ వీసా టైం ఉందా? 

గ్రసీ: ఇప్పుడు ఈ-వీసా టూరిస్టులకని కొత్తగా పెట్టారు కదా! మళ్ళీ పొడిగించాను. భయంలేదు. 
(ఒక్ళసారి లేచి నిలబడి.... ఉన్నట్టుండి దుఃఖం పొంగి ఏద్ది.. కానేవటికి కళ్ళు తుడుచుకుని) నిన్నాకటి 
అడుగుతాను నిజం చెప్తావా? (మొబైల్లో వీడియో తీసి చూపిస్తూ) ఈ విషయం నాకు ఎవ్వరూ ఎందుకు 
చెప్పలేదు? నీకైనా తెలుసా? 

లక్ష్మణ్‌: నాకు ఈరోజే తెలిసింది వదినా... కంగారు పడొద్దు. అన్నయ్యకేం కాలేదు. ఒట్టు! (నెత్తి మీద చెయ్యి 
పెట్టుకుంటాడు) ఈ వారంలో ఇండియా వచ్చేస్తున్నాడట... 

గ్రేసీ: నిజంగానా? కంపెనీ పోలీసులు సీజ్‌ చేశారని భయపడ్డాను. మీ అన్నయ్యను కూడా ఇంటరాగేట్‌ చేశారట. 
స్మాట్ల్యాండ్లో మా అంకుల్‌ పోలీసు డిపార్ట్మెంట్‌ లో ఉన్నాడు. నాన్నకు ఫోన్‌ చేసి సేవ్‌ చెయ్యమని ప్రే 
చేశాను (మళ్ళీ ఏడుస్తుంది) నేను అక్కడ ఉండి ఉంటే బాగుండేది. మా అంకుల్‌... నాన్న... అక్కడ 
ఉండబట్టి ఈ మాత్రం ధైర్యంగా ఉన్నాను. కరెక్టుగా పరీక్ష ముందు రోజున నా ఫ్రెండ్‌ రోజీ ఫోన్‌ చేసి 
ఈ విషయం చెప్పింది. నాకు కాళ్ళూ చేతులూ ఆడలేదు తెలుసా! 

లక్ష్మణ్‌: అవునా... మై గాడ్‌... 

గ్రేసీ: ముందురోజు రాత్రి నటరాజు పాదాలు పట్టుకుని భోరున ఏడ్చాను. మనోధైర్యాన్నిమ్మని వేడుకున్నాను. 
ప్రక్కరోజు నా నృత్యప్రదర్శన పరీక్ష! అరగంట పైగా సాగింది. జడ్జెస్‌గా వచ్చిన వాళ్ళు సంతోషంతో 
పొంగిపోయి హర్షధ్వానాల మధ్య గ్రేట్‌.. పర్ఫామన్స్‌ జానకీ... అని అన్నారు. కానీ నా మానసిక స్థితి 
గురించి వాళ్ళకేం తెలుసు? నేను స్టేజ్‌ దిగి క్రిందికి వస్తూ వస్తూ..కళ్ళు తిరిగి పడిపోయాను. 

లక్ష్మణ్‌: అవునా... నీ మనసు ఎంత కొభ పడుంటుందో ఊహించుకోగలను వదినా.. 

గ్రేసీ: నేను ఎక్కువ శ్రమపడ్డం వల్ల అలా అయిందని అందరూ అనుకున్నారు. రెండు రోజులు సెలైన్‌ కూడా 
ఎక్కించారట! స్పృహ వచ్చింతర్వాత ఎవ్వరికీ చెప్పకుండా రూములో కూర్చుని ఒంటరిగా విలపించాను. 
నిన్న గురువుగారు వచ్చి, రేపు నీవు వెళ్ళిపోవచ్చు అన్నారు. సర్టిఫికేట్లు త్వరలో వస్తాయని చెప్పారు. 

లక్ష్మణ్‌: అంతా శుభంగా జరుగుతుంది. కంగారు పడకు (ఇంతలో ఫోన్‌ వన్తుంది.. లిఫ్ట్‌ చేసి చెప్పు సూర్యా! 
డబ్బులు సతీషు అక్కాంటుకు చేరాయటనా? మెసేజ్‌ వచ్చిందా? ఓకే... రెమిట్‌ అయ్యాయ్యా.. వెరీ 
గుడ్‌. గ్రేట్‌ హెల్ప్‌ మిస్టర్‌ సూర్యా... వెరీ గ్రేట్‌ జాబ్‌.. వచ్చెయ్‌. 

గ్రేసీ: ధ్యాంక్స్‌ లక్ష్మణ్‌! వెంటనే యాక్షన్‌ తీసుకున్నందుకు. ఒక విషయం తెలుసా! మానాన్నగానీ.. అంకుల్‌ 
గానీ డబ్బులిస్తే మీ అన్నయ్య తీసుకోలేదట. మూడురోజులు ఏమీ తినలేదట. గ్రేసీని ఒంటరిగా 
ఇండియాలో వదిలి చాలా తప్పు చేశానని మా నాన్న కాళ్ళు పట్టుకుని ఏడుస్తూ వదల్లేదట. నా గురించే 
కలవరిస్తున్నాడట. సతీష్‌ హెల్ప్‌ చేశాడట. (పెద్దగా ఏడుస్తూ ఉండగా) 

లక్ష్మణ్‌: (క్రింద కూర్చొని గ్రేనీ కాళ్ళు వట్టుకుని.. తల పాదాలపై పెట్టి) ప్లీజ్‌ వదినా... ఏడవకు..నేను తట్టుకోలేక 
పోతున్నాను. సతీషు కు మొత్తం డబ్బులు ఇప్పుడే రెమిట్‌ చేశాను. టికెట్కు ఖర్చులకు కూడా పంపాను. 
ఇంటికి వెళ్లాం పద.. అన్నయ్య ఇంక 3-4 రోజుల్లో వచ్చేస్తాడు. 

34 


గ్రేసీ: మీ ఇంటికా? మీ నాన్న గారు ఏమంటారో మరి... మనం నిజం చెప్పలేదు ఆయనకు 

లక్ష్మణ్‌: నేనున్నాను గదా వదినా! దిగులెందుకు? అన్నీ నిదానంగా చెబ్లాం. ఒకేసారి చెబితే ఆయన తట్టుకోలేడు. 
మొదట అన్నయ్యను రానీ.. పరిస్థితులన్నీ అవే సానుకూల పడతాయి. అన్నయ్యే చెప్తాడు. భయపడకు 
రా.. పోదాం. 

గ్రేసీ: పురాణాల్లో చెప్పినట్టు ఇలాంటి అన్నదమ్ములుంటారా? ఈ కాలంలో అనుకునేదాన్ని. నువ్వే దానికి 
సాక్ష్యం లక్ష్మణా! నువ్వింత ధైర్యంగా ఎలా ఉంటావు లక్ష్మణ్‌! (కళ్ళు తుడుచుకుంటూ) 

లక్ష్మణ్‌: అదుగో ఆ మహానుభావుడి దయ! నువ్వూ దణ్ణం పెట్టుకో వదినా.... శుభం జరుగుతుంది. 

(ఇద్దరూ దణ్ణం పెట్టుకుని నిలబడి ఉండగా) 


(యవనిక వ్రాలును) 


35 డా. టేకుమళ్ళ వెంకటప్పయ్య 


స్వర్గాదపి గరీయసీ (ఆధునిక సామాజిక పద్యనాటకం) 


పంచమాంకము 


(వథమాంకము లాగే దళరథరామయ్య ఇల్లు వాతావరణం, టేబులు కుర్చీలు ఉండాలి. దశరథ 
రామయ్యగారు కూర్చుని పేవర్‌ చదువుతూ ఉంటాడు. ఇంతలో కాఫీ కప్పు తీనుకుని గ్రేసీ [/ ద్వారా 
(వవేశిన్తుంది) 
గ్రేసీ: మామయ్యా.. కాఫీ తీసుకోండి. 
దశరథ: నువ్వెందుకమ్మా! పని మనిషిని ఇవ్వమనకపోయావా? (కప్పు అందుకుంటాడు) 
గ్రేసీ: పర్వాలేదు మావయ్యా..నేనూ ఖాళీగానే ఉన్నాను కదా! 
దశరథ: లక్ష్మణ్‌ ఎక్కడమ్మా? 
గ్రేసీ: ఇందాక బయటికి వెళ్ళాడు మామయ్యా. వెంటనే వచ్చేస్తానని చెప్పారు. 

(ఇంతలో కొండ(లాజు (వవేశిసాడు) 
దశరథ: రా..రా.. కొండా.. రా..కూర్చో (గ్రేనీ వైవు చూస్తూ) అమ్మా జానకీ... వీడిక్కూడా కాఫీ పంపించు.. 
గ్రేసీ! అలాగే నండీ.. (ద్వారా లోనకు వెళ్తుంది) 
కొండ: బావా! ఆర్నెల్లనాటి జెన్నా గ్రేసీకి ఇప్పటి జానకమ్మకు భేదం గమనించావా? 
దశరథ: అవును కొండా..వచ్చిన రోజున.. 
ఆ.వె. బాబ్బు హెయిరు తోడ పాశ్చాత్య వేషమ్ము! 
కూచిపూడి యనగ కోపమూనె! 
మరి ఇప్పుడు చూడు.. 
తెలుగుదనము తోడ తీరైన పద్ధతుల్‌.. 
మనకు నేర్పు నట్టి మహిళ నేడు... 
కొండ: నిజం బావా.. 
గ్రేసీ: (కాఫీ కప్పుతో వచ్చి) ఏమిటి బావా మరదులు నాగురించే మాట్లాడుకుంటూ ఉన్నట్టుంది. అన్నీ విన్నాను 
లెండి. 
దశరథ: అవునమ్మా జానకీ..నేను చెప్పింది నిజమే కదా.. ఎంత మారిపోయావు. 
గ్రేసీ: వచ్చినప్పుడు నాకు ఇండియా బట్టలేమీ లేవు మామయ్యా.. ఊళ్ళు తిరగడమే సరిపోయింది. కూచిపూడికి 
వెళ్ళిన తర్వాత అందరూ బాగా స్నేహితులై అన్నీ నేర్చించారు. 
(ఇంతలో Rr ద్వారా లక్ష్మణ్‌ ప్రవేశించి... మొదట్లోనే వింగ్‌ వద్ద నిలబడి (గ్రేసీ వద్యం వింటూ 
ఉంటాడు) 
ఆ.వె. గౌనులేయ నాడు గౌరవమ్మది సున్న! (చూవుడు (వ్రేలుతో నున్నచుట్టి) 
చీరగట్టి నేడు స్త్రీని యెతి 
జీవితమ్ము నందు చేయను తప్పులు! (చెంవలు వేనుకుంటుంది) 
బుద్ధి వచ్చి నాకు పూర్తి నిజము! 
36 


దశరథ: చాలా ఆనందంగా ఉందమ్మా! నీకు పెళ్ళి కాకపోయి ఉంటే మా రాముణ్ణి ఒప్పించైనా సరే వాడికిచ్చి 
పెళ్ళీచేసేవాడిని. 
(లక్షణ్‌... కొంద(లాజు ఇద్దరూ మొహోలు చూనుకుంటూ నవ్వుకుంటారు) 
గ్రేసీ: (ఆనందంతో) ఆశీర్వదించండి మామయ్యా! (కాళ్ళకు మొక్కుతుంది 
దశరథ: జానకీ.. ఏమిటమ్మా... ఇది... నిజంగానే తెలుగువాళ్ళ కోడలైనంత సంబర పడుతున్నావు. లే..లే.. 
లక్ష్మణ్‌: నాన్నా. నీకు త్వరలో చాలా శుభ వార్తలు చెప్పబోతున్నాను. 
దశరథ: ఏమిట్రా.. నువ్వు కని పెట్టిన పొలందున్నేమిషను... గవర్నమెంటు వాళ్ళు తీసుకున్నారన్నావు. అన్ని 
మండలాల్లో కూడా తీసుకోడానికి ఒప్పుకున్నారా ఏమిట్రా? ఇంకా ఏమైనా ఉన్నాయా? 
గ్రేసీ: లక్ష్మణ్‌ యు ఆర్‌ రీల్లీ గ్రేట్‌.. 
లక్ష్మణ్‌: థాంక్యూ వదినా.. (నాలుక కరుచుకుంటాడు) 
దశరథ: వదినేమిట్రా ఆ అమ్మాయి పేరు జానకి.. అలా పిలువు.. 
లక్ష్మణ్‌: నాన్నా..నిన్ను నోరారా మావయ్యా అని పిలుస్తోంది కదా.. అప్పుడు ఆమె భర్త నాకు అన్న వరస కదా! 
దశరథ: ఓహో..అదా వరస? అలా వచ్చావా? సరేలే...ఇంతకీ ఏదో శుభ వార్తన్నావు గదరా? 
లక్ష్మణ్‌: (తండ్రి కాళ్ళ దగ్గర క్రింద కూర్చుంటాడు) 
దశరథ: ఒరేయ్‌..కింద కూర్చున్నావేంటి? పైన కూచుని చెప్పు! లే..లే.. 
లక్ష్మణ్‌: నీకో సర్ర్సైజ్‌.... శుభవార్త నాన్నా... 
దశరథ: తొందరగా చెప్పరా నాయనా... ఆందోళన పెట్టి చంపుతున్నావు నన్ను (నవ్వుతాడు) 
లక్ష్మణ్‌: ఇంకాసేపట్లో అన్నయ్య లండను నుంచీ వస్తున్నాడు. 
దశరథ: (నంతోషంతో లేచి నిలబడి) నిజమా! నిజమా! మూడేళ్ళు పైనైంది రా వాణ్ణి చూసి.. (పైన టవల్లో 
కళ్ళు తుడుచుకుంటాడు) ఎన్ని గంటలకు? ముందు చెప్పలేదేం? వాడికి ఇష్టమైన పిండి 
వంటలు.. అవీ..ఇవీ.. చేయించే వాడిని కదా? 
లక్ష్మణ్‌: (లేచి నిల్చుని) నువ్వు అన్నిటికీ హైరానా పడకు... వదినకు చెప్పాను.. వదినకు తెలుసు. అన్నయ్యకు 
ఏమి ఇష్టమో! సరేనా! ఏమి వండాలో చేయిస్తోంది లే.... 
ఆ.వె. తెలుగు వంటకముల దిగులేమి పడకండి 
కూచిపూడి నందు కోరి నేర్చె! 
విందు లెన్నా జేసి విజయమ్ము సాధించె! 
జానకమ్మ వంట చాల బాగు! 
కొండ: మీ ఇంట్లో జానకమ్మ ఉండగా దేనికీ దిగులుండదు మీకు.. 
దశరథ: (నంతోషంతో) అవున్రా.. ఏనాటి బుణమో ఏమిటో పాపం పసి పిల్ల... అన్నీ దగ్గరుండి చూసుకుంటోంది 
రెండు రోజులనుండి... 
(మస్తాన్‌ Rw ద్వారా (వ్రవేశం) 
కొండ: అవునుబావా..చాలా సంతోషంగా ఉంది. (తనలో) పానకంలో పుడక రాలేదేంటా అనుకున్నా. 


37 డా. టేకుమళ్ళ వెంకటప్పయ్య 


స్వర్గాదపి గరీయసీ (ఆధునిక సామాజిక పద్యనాటకం) 


దిగిపొయ్యాడు.... పెద్ద దూరభశ్రవణయంత్రం ఈ ఊరికి. (వకాశంగా) అవును బావా.. జానకమ్మ వంటలు 
అన్నీ నేర్చేసుకుంది. 
మస్తాన్‌: (తనలో) కొండయ్య ఇక్కడే ఉన్నాడూ... చచ్చామే.... మాటలు జాగ్రత్తగా మాట్లాడాలి. (ప్రకాశంగా) 
నమస్కారం కొండన్నా! మా దశరథరామయ్య చాలా రోజుల తర్వాత సంతోషంగా ఉన్నాడు. ఏంటి 
కథ లక్ష్మణ్‌? 
లక్ష్మణ్‌: (నవ్వుతూ) ఇంకాసేపట్లో మా రామన్నయ్య వస్తున్నాడు మసాన్‌.... 
మస్తాన్‌ : మీ పెద్దోడొస్తున్నాడా! సంతోషం! దిల్‌ కుష్‌ హోగయా జీ... అదా ఈ హడావుడి... మీ ఇంట్లో స్వీట్ల 
వాసన వీధిలోకి వస్తోంది. అప్పుడే అనుకున్నా. 
కొండ: మస్తాన్‌ సాహెబ్‌ గారూ.. తమరు సామాన్యులా? అన్నీ పసిగడతారు. 
దశరథ: అవును మస్తాన్‌... ఎన్ని సంవత్సరాలైంది రాముణ్ణి చూసి... 
గ్రేసీ: లక్ష్మణ్‌.. ఒక్కసారి ఫోన్‌ చెయ్యి! రాము ఎక్కడిదాకా వచ్చారో తెలుస్తుంది. 
లక్ష్మణ్‌: ఇప్పుడే మాట్లాడాను వదినా! ఊళ్ళోకి వచ్చేసిందట. రచ్చబండ దాటారట. ఇంకో ఐదు నిముషాలు. 
గ్రేసీ: అవునా... ఉండండి దిష్టికి ఎర్రనీళ్ళు సిద్ధంచెయ్యాలి. (వేగంగా [లోకి వెళ్తుంది) 
దశరథ: మనకంటే బాగా తెలుసుకుంది... మన పద్ధతులు.... జానకమ్మకి... (1౪ వైపు చూస్తూ) 
మస్తాన్‌: అదృష్టవంతుడివి దశరధా!.. ఈరోజు కౌశల్యమ్మ ఉంటే ఎంత సంతోషపడేదో! 
కొండ: మసాన్‌..... ఇప్పుడా సంగతి అవసరమా? 
ఆ.వె. గతము త్రవ్వ నేల? కష్టమ్ము గాదొకో! 
మాటలాడ రాని మనిషి వయ్య! 
సమయమెరిగి మెలగ సంతస మూనదా? 
బాధ పెట్ట దగదు బావనెపుడు! 
మస్తాన్‌: తప్పైంది కొండ(ల్రాజు గారూ క్షమించండి... (చెంవలు వేసుకుంటాడు) 
దశరథ: పోనీలే కొండా! అన్నిటికీ వీడి మీద చిరాకు పడకు! వాడికి గురొచ్చింది అన్నాడు. వదిలెయ్‌.. 
(కారు శబ్దం, హారన్‌ వినిపిస్తుంది. లక్ష్మణ్‌ పరుగెత్తుకుంటూ బయటికి వెళ్తాడు. కూర్చున్న వాళ్ళంతా 
లేచి నిలబడతారు. అలా అందరూ నిలబడగానే గ్రేసీ ఎర్రనీళ్ళతో తయారుగా 1 ద్వారా లోపలికి 
వస్తుంది) 
(రాము వెనుక లక్ష్మణ్‌ 2 ద్వారా ప్రవేశం. రాము నాన్నకు పాదనమస్మారం చెయ్యబోతాడు) 
డేసీ: ఆగండి.. అగండి... (ఎర్రనీళ్ళు దిష్టి లీశాక, రాము వాళ్ళు నాన్నకు పాద నమన్మారం చేసాడు. లక్షణ్‌ 
అన్నను కౌగలించుకుంటాదు) 
రాము: (గ్రేసీకి దగ్గరగా వచ్చి) నన్ను క్షమించు గ్రేసీ..నిన్ను చాలా కష్టపెట్టాను. దానికి దగ్గ ఫలితం అనుభవించాను. 
35 


ఆ.వె. భార్యను విడి నాడు భద్రాద్రి రామయ్య 
ఇక్కటుల్‌ పడెగద యింతిబాసి 
గ్రేసీ: సీత గీత దాటి చిక్కుల నందగా 
రమణి గాచెనపుడు రాఘవుండు! 
అవేం మాటలండీ.. మీరే నన్ను క్షమించాలి. మీతో రానని మొండికేశాను (రాముకు దగ్గరగా అనుకుని 
నిలబడి కుడి చెయ్యందుకుంటుంది. రాము గ్రేసీ భుజంపై చేయి వేస్తాడు) 
రాము: గ్రేసీ ....మీ నాన్నగారు సహాయం చేయబట్టే తేలిగ్గా బయటపడ్డాను. ఆయనే జామీను, హామీ ఇచ్చి 
బయట పడేశారు (గ్రేసీ భుజంపై చెయ్యి తీస్తాడు) 
గ్రేసీ: మీ తప్పులేమీ లేవని బుజువయింది. అంతే చాలు. ఆ బ్యాంక్‌ అకౌంట్‌ సంగతి మరచిపొయ్యి హాయిగా 
ఉండండి. (దణ్ణం పెడుతుంది) 
దశరథ: ఏమిట్రా... జానకితో అంత పరిచయమా నీకు? పరాయింటి కోడలు! పైన చేతులేస్తున్నావేంటి? ఇది 
ఇండియా అని మర్చిపోకు. మీలో మీరే మాట్లాడుకుంటున్నారు. క్షమించడాలెందుకు? నాకంతా 
అయోమయంగా ఉంది. ఒరే..ఆ అమ్మాయిపేరు గ్రేసీ కాదు జానకి. మార్చేశాం. ఇట్టాంటి అమ్మాయిని 
చూసి పెళ్ళి చేసుకోరా! 
రాము: డేసీ.. నాన్నకు చెప్పలేదా? ఇంకా... విషయం! 
దశరథ: ఏమిటిరా చెప్పేది? 
లక్ష్మణ్‌: నాన్నకు నీ నోటితో చెప్పించాలని మేమంతా చెప్పలేదు అన్నయ్యా! 
దశరథ: మళ్ళీ సస్పెన్సుతో చంపకుండా విషయం చెప్పండ్రా.. ఇవాళ నాకు షాకులమీద షాకులిస్తున్నారు. 
లక్ష్మణ్‌: అన్నయ్య ఇంకో షాకిస్తాడు మీకిప్పుడు. 
దశరథ: (అయోమయంగా రామును లక్ష్మణ్ను చూస్తుంటాడు. గ్రేసీ భర్తకు చెప్పండి అన్నట్టు సైగ చేసి కాళ్ళకు 
నమన్మారం చేయ్యండి అని నూబిస్తుంది, 
రాము: నాన్నా. గ్రేసీని ఇంగ్లాండులో నీకు చెప్పకుండా పెళ్ళి చేసుకున్నాను. క్షమించు (ఇద్దరూ దశరథరామయ్య 
కాళ్ళకు నమన్మారం చేసారు) 
ఉ. తప్పుల వెన్నియో జరిగె దండన కర్షుడ! నన్నుగాచుమా! 
చెప్పిన మాటలన్‌ వినక చిత్తము జెప్పిన రీతినందునన్‌ 
గొప్పల కోసమే నడువ గూలెను మొత్తము నేలమట్ట మై 
ముప్పును గాంచగన్‌, ధనపు మోహము వీడెను నన్నునమ్ముమా! 
దశరథ: తప్పులందరూ చేస్తారా! వాటిని సరిదిద్దుకునే వాడే మనిషి, 
ఉ. తప్పులు లేని మానవులు దర్శన మీయరు లోకమందునన్‌ 
దప్పుల దిద్దుకో గలిగి దారిని గాంచెడి వారెగొప్పయె 
మెప్పును పొందగాగలరు మేటిగ నిల్చెడి మార్గదర్శులై 
కుప్పల కుప్పలౌ ధనము గోరెడి వారికి చిత్తహానియౌ! 
ధనం సంపాదించే కొద్దీ మనశ్శాంతి లోపించడం తప్ప.... సుఖంగా నిద్రకూడా ఉండదురా! ఇప్పుడు 


నాకు చాలా సంతోషంగా ఉందిరా... 
త డా. టేకుమళ్ళ వెంకటప్పయ్య 


స్వర్గాదపి గరీయసీ (ఆధునిక సామాజిక పద్యనాటకం) 


మస్తాన్‌: ఇలాంటిదేదో ఉందని ముందే అనుకున్నాను. 
కొండ: ఈ ఊర్లో నీకు తెలియని రహస్యాలుంటాయా మస్తాన్‌ స్వామీ! ఈ ఊరికున్న ఏకైక మైకు సెట్టు నువ్వు. 
(అందరూ పెద్దగా నవ్వుతారు) 
దశరథ: పెద్దోడా! ఎప్పుడు తిన్నావో ఏమో భోజనం చెయ్యి మొదట.... తర్వాత తీరిగ్గా.. 
రాము: తింటాను నాన్నా... ఇవాళ వీళ్ళందరికీ కూడా ఇక్కడే భోజనాలు. 
దశ: ఒక నెలైనా ఉండరా పెద్దోడా.. ఇక్కడ మాతో కలిసి కొన్ని రోజులైన గడపరా... (చేయి వట్టుకుంటాడు). 
లక్ష్మణ్‌: ఇంక ఇంగ్లాండు వద్దన్నయ్యా.. అచ్చిరాలేదు. ఏ అమెరికానో....కెనడానో.... వెళ్తే బెస్టు. 
అక్కడైతే మంచి వాతావరణం. వేలకొద్దీ డాలర్లు ఇస్తారు. నా మాట విను! 
ఆ.వె.లండనేగ దగదు లాభమ్ము లేదన్న! 
అమెరికాకు బోవ నమిత సుఖము 
గొప్ప నౌకరౌదు కోరిన రీతిగా 
నాదు మాట వినుము! నన్ను నమ్ము! 
రాము: లేదు రా! మళ్ళీ ఇంక ఇండియా వదిలి ఎక్కడికీ వెళ్ళాలనుకోవడం లేదు. “జననీ జన్మభూమిశ్చ 
స్వర్గాదపి గరీయసీ” అన్నమాట అక్షరాలా నిజమని తెలుసుకున్నాను. నేను ఇంగ్లాండులో చేదు 
అనుభవమయిందని ఈమాట అనడంలేదు. మనకు ఉన్నది చాలు. నెను జన్మించిన యీగడ్డ నా 
అంతరాంతరాలను స్పృశిస్తూ ఏవో భావోద్వేగాలను కలిగిస్తున్నది. డ్రేసీ చెప్పినదే అక్షరాలా నిజం. ఈ 
గడ్డపైనే కన్నుమూయాలి. కేవలం జన్మభూమి (డ్రేమికుడిగానే కాక పితృవాక్యపాలకునిగా, 
ఆదర్శసోదరునిగా, అన్యోన్యపుభర్తగా, (శ్రీరామచంద్రుని అడుగుజాడల్లో నడవాలని నిర్ణయించుకున్నాను. 
ఆ నాడు సీతమ్మ తల్లి “మాతా భూమిః పుత్రో2హం పృథివ్యా” అని తనకు భూమితో గల సంబంధాన్ని 
మాతృపుత్రసంబంధంగా చాటుకున్నది సత్యం! అదే భారత జాతీయ జీవనవేదం! నేడు మన కన్నతల్లి 
కౌశల్యమ్మ లేకపోవడం చాలా దురదృష్టం. పాశ్చాత్యపు సంస్కృతి మోజులోపడి “జనని”ని మరిచి 
పోతున్నాం. “జన్మభూమి”ని వదిలేస్తున్నాం. లక్ష్మణా! ఇక చాలు! ఇక్కడే ఉండిపోదల్చ్బుకున్నాను. 
మనసుకు నచ్చినపని చేసుకుని ఇక్కడే ఉండిపోతాను. 
ఆ.వె.తల్లి కౌశలాంబ తనువును చాలించె! 
తోడు లేక నిలిచె తోటమాలి..... (నాన్నను చూవిన్తూ) 
గాంచ వలయు మనము కంటికి రెప్పయైి 
నాన్న సంత సంబె! నాకు శుభము! 
లక్ష్మణ్‌, గ్రేసీ: (ంతోషంగా ఒకేసారి) నిజమా! నాకు చాలా అనందంగా ఉందండీ! (గ్రేసీ భర్తకు పాదాలకు 
నమన్య్శరిస్తుంది) 
రాము: అవును గ్రేసీ! నిజంగా ఇది నిజం. నువ్వు భగవంతుడు నాకిచ్చిన వరం. నీ ఆశయాలే నా ఆశయం 
ఇకనుంచీ... ఎటువంటి భరతఖండం మనది? నువ్వు చెబితే తప్ప భారతదేశ బెన్నత్యం 
40 


గుర్తించలేకపోయినందుకు సిగ్గు పడుతున్నాను. గ్రేసీ..... సిగ్గు పడుతున్నాను. 


ప్రీ ఇచ్చోటనేకదా యిల మానవాళికిన్‌ 
వేదధర్మార్థమ్ము విధియొసంగె 
ఇచ్చోటనేకదా యిందిరాపతి ధర్మ 
రక్షకై పుట్టి భూప్రజను కాచె 
ఇచ్చోటనేకదా యీశ్వరుం డిప్టుడై 
స్వర్ణదిన్‌ తలనుండి జారవిడిచె 
ఇచ్చోటనేకదా యింద్రుండు బుతుధర్మ 
వజ్రియై ప్రకృతి కాపాడసాగె 
తే.గీ. సురలు మునివరుల్‌ నడయాడు ధరణియిద్ది 
భరతుడేలిన సౌభాగ్య వసుధయిద్ది 
ఇచట పుట్టుట పూర్వపుణ్యేష్టి ఫలము 
ఇట్టిస్వర్గమ్ము విడి బిద్దె కేల పోవ? 
భారతదేశాన్ని విడిచి పోవడమంటే స్వర్గాన్ని విడిచి నరకానికి పరుగులు తీయడమే తమ్ముడూ! 
లక్ష్మణ్‌: చాలా సంతోషం అన్నయ్యా.. మంచి నిర్ణయం తీసుకున్నావు. ఇకనుంచీ ఐ.టి.ఐ కి ఇంచార్జి నువ్వే 
నేను నీ సహాయకుడిగా ఉంటాను. 
రాము: లేదురా...నేను ఇక్కడికి దగ్గరగా ఉన్న సిటీ చూసుకుని ఇంజినీరింగ్‌ డిజైనింగ్‌ సాఫ్టువేర్‌ కంపెనీ 
పెడదామనుకుంటున్నాను. 
గ్రేసీ: మీకున్న ప్రతిభకు ఈ దేశమే గర్వించే ప్రాజెక్టులు నడచి మీ పాదాల వద్దకు వస్తాయి. 
లక్ష్మణ్‌: చాలా మంచి ఆలోచన అన్నయ్యా! 
ప్రేక్షకుడు: (అప్పటిదాకా (పేక్షకులలోకూర్చొని ఉన్న ఒకడు హటాత్తుగా ఒక్ళసారి లేచి.. “రామూ!” అని పెద్దగా 
కేక వేస్తాడు. గబగబా స్టేజ్‌పైకి పరుగెత్తుకుంటూ RY ద్వారా వెళ్ళగా అందరూ ఎవరా? అని చూస్తూ 
ఉంటారు) రామూ... నన్ను గుర్తు పట్టావా? హైస్కూల్లో క్లాస్‌మేటును. 
రాము: నువ్వా... గోపీ.. బాగున్నావా? (షేక్‌హ్యాండ్‌ ఇస్తాడు - గోపీ వెనక్కు వెళ్ళి నిల్చుంటాడు) 
గ్రేసీ: ఈ సంతోషసమయంలో నాదొక చిన్న కోరిక! 
ఆ.వె.భారతీయ కళల భవ్యమై నిలువంగ 
నిఖిల దేశ జనులు నేర్చు రీతి 
కూచిపూడిఘనత గ్లోబున వర్ధిల్ల 
పాఠశాల బెట్ట పట్టు గొమ్మ! 


మనమున్న ప్రాంతంలోనే ఆరంభిస్తాను. మా మెకస్టీ తాతగారి పేరు మళ్ళీ ఈ గడ్డమీద వినబడేట్టు 


చేస్తాను. నేను కష్టపడి నేర్చుకున్న విద్య కూడా సార్థకమౌతుంది. 
41 డా. టేకుమళ్ళ వెంకటప్పయ్య 


స్వర్గాదపి గరీయసీ (ఆధునిక సామాజిక పద్యనాటకం) 


దశ: శుభం! 
గ్రేసీ: (మూమగారి వొదాలకు నమన్న్మరిన్తుంది మీ లాంటి పెద్దల ఆశీస్సులు తప్పక ఫలిస్తాయి మావయ్యా! 
రాము: చాలా సంతోషం గ్రేసీ.. సారీ.. జానకీ....నీకు కూచిపూడి నృత్యంలో గొప్ప పేరుప్రఖ్యాతులొస్తాయన్న 
నమ్మకం నాకుంది. 
(సూర్య ఒక కవరుతో (ప్రవేశిస్తాడు) 
సూర్య: లక్ష్మణ్‌ సార్‌.. శుభవార్త! అన్ని మండలాల్లో మన స్లవింగ్‌ మిషన్‌ కొనడానికి గవర్నమెంట్‌ అంగీకారం 
తెలియజేశారు సార్‌.. కంగ్రాచ్యులేషన్స్‌ (కవరు లక్ష్మణ్‌ అందుకుంటాడు) 
రాము: కంగ్రాచ్యులేషన్స్‌ తమ్ముడూ..నువ్వు సాధిస్తున్న (ప్రగతి నాకు సతీష్‌ ఎప్పటికప్పుడు నెట్‌ పేపర్లలో చూసి 
ఫోన్‌ చేసి చెప్తూ ఉండేవాడు. నీ పేరు రాష్టంలో మారుమ్రోగి పోతున్నదని చెప్పేవాడు. వాడికి మనం 
చాలా బుణపడ్డాం రా! 
లక్ష్మణ్‌: అంతా తాతగారి ఆశీర్వాదాలు అన్నయ్యా! (లెటరు తెరిచి చూనుకుంటూ ఉంటాడు) 
దశరథ: ఇవాళ సంతోషంతో కడుపు నిండిపోయిందిరా! (తుండుతో కళ్ళు తుడుచుకుంటూ) నాకు మాటలు 
కూడా తడబడుతున్నాయి. అంతా శుభవార్తలే వినబడ్డాయి. అందరికి ఒక్కసారి కృతజ్ఞతలు 
తెలియజేయడం మన విధి! 
మంగళ మహాశ్రీ: 
మంగళము పూర్వులకు, మంగళము మౌనులకు, మంగళము రాజులకు రాజన్‌ 
మంగళము భారతికి, మంగళము సంస్కృతికి, మంగళము ధర్మ విధికిన్‌ సన్‌ 
మంగళము దేశ జన మాన్యులకు, నేతలకు మంగళము, స్వామ్యగతికిన్‌ సన్‌ 
మంగళము రైతులకు, మంగళము తిండినిడు మానిత వసుంధరకు, మీకున్‌! 
(మీకున్‌.... అంటున్నప్పుడు చివరగా ప్రేక్షకులను చూపాలి) 
(అప్పకవీయము - పుట 252 -క్రమ సంఖ్య 197) 
(చివరి లైను అందరినీ పాడమన్నట్టు సైగ చేస్తాడు) 
అందరూ:  సన్మంగళము రైతులకు, మంగళము తిండినిడు వసుంధరకు, మీకున్‌ 
(ఈ చివరి వంక్తి మాత్రమే అందరూ ఒకేసారి చదవాలి - అందరూ 1 వేవు తిరిగి తాతగారి 
పటానికి దజ్ణం పెడుతూ, వద్యం చివరి పంక్తి పొడుతూ ఉండగా) 


(యవనిక మెల్ల మెల్లగా పాలును) 


42 


